౫0a) (ఉజ్లారాలి 


బల్లుల 
(బూర్జుల రామకృష్ణారావు జీవిత చరిత్ర) 


డి.రామలింగం 





హైదరాబాదు 


ప్రచురణ సంఖ్య : 89 

బహుముఖ ప్రజ్ఞాశాలి బూర్గుల 
(బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర) 
- డి.రామలింగం 


తొలి ముద్రణ : 1989 
తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు 


ద్వితీయ ముద్రణ : అక్టోబర్‌ 2019 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రతులు : 1000 
వెల: ₹ 50/- 
డి.టి.పి. : సవేరా గ్రాఫిక్స్‌ 


ముద్రణ : చరిత ఇం(ైషన్స్‌ 
ఫోన్‌ : 040-27678411 


ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 
దూరవాణి : 040-29703142. 


Publication No : 89 


Bahumukha Prajnaasaali 
Boorgula 

(Boorgula Ramakrishnarao 
Jeevitha Charitra) 

- D. Ramalingam 


: 1989 
Telugu University, Hyderabad 


First Edition 


224 Edition : October 2019 
Telangana Sahitya Akademi 


Copies: 1000 


Price : Rs. 50/- 


DTP: Savera Graphics 
Printed at : Charita Impressions 
Ph: 040-27678411 


For Copies : 

Telangana Sahitya Akademi, 
Kalabhawan, Ravindra Bharathi, 
Hyderabad - 500 004. 

Ph :040-29703142 


“ఎంతటి రాజనీతిజ్ఞుడో అంతటి సాహితీవేత్త” 


బూర్గుల రామకృష్ణారావు రాజనీతి ధురంధరుడు, బహుభాషా 
కోవిదుడు, ఉత్తమ సాహితీవేత్త, సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. 
స్వాతంత్ర్య పోరాటంలోనూ, నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమంలోనూ 
క్రీయాశీలంగా పాల్గొని, తెలంగాణలో రాజకీయ చైతన్యానికి, సాంస్కృతిక 
వికాసానికి అవిరళ కృషి చేని తెలంగాణ వైతాళికుడిగా 
కొనియాడబడినాడు. పోలీసు చర్య తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో 
గెలుపొంది హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కౌలుదారీ చట్టం 
మున్నగు ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. 

బూర్గుల రామకృష్ణారావు బహుభాషావేత్త. తెలుగు, సంస్కృతం, 
ఉరూ, పార్చీ, ఇంగ్లీషు భాషలలో పండితుడు. అధ్యయనం, సాహిత్య 
సృజనం, అనువాదం ఆయనకు నిత్యవ్యాపకాలు. వివిధ సందర్భాలలో 
విభిన్న భాషలలో రచించిన కవితలు, వ్యాసాలు, అనువాద రచనలే 
అందుకు సాక్ష్యాలు. పరిశోధనా దృష్టితో, విమర్శనా దృక్పథంతో ఆయన 
రచించిన సాహిత్య వ్యాసాలు “సారస్వత వ్యాస ముక్తావళి” పేరుతో 
వెలువడినాయి. (ప్రముఖ కథకుడు, విమర్శకుడు డి. రామలింగం తన 
అనుభవాలన్నింటిని క్రోడీకరించి “బహుముఖ ప్రజ్ఞాశాలి బూర్గుల” 
పేరిట ఆయన జీవిత చరిత్రను రాయడం, 1989లో తెలుగు 
విశ్వవిద్యాలయం ప్రచురించడం జరిగింది. ఆ పుస్తకాన్ని తిరిగి ఇప్పుడు 
తెలంగాణ సాహిత్య అకాడమి పక్షాన ప్రచురిస్తున్నందుకు 
సంతోషిస్తున్నాం. 


హైద్రాబాద్‌, 
27.09.2019 తెలంగాణ సాహిత్య అకాడమి 


10. 


అ ౦వ రాలు ల సం గో 


“ఎంతటి రాజనీతిజ్ఞుడో అంతటి సాహితీవేత” 
(డి.రామలింగం) 


రచయిత మనవి 
బహుముఖ ప్రజ్ఞాశాలి 
జననం - విద్యాభ్యాసం 
న్యాయవాది 

ప్రజాహిత చింతన 
ఆంధ్రోద్యమ సచివుడు 
స్టేట్‌ కాంగ్రెసు నాయకుడు 
పోటీ కాంగ్రెసు 

మంత్రిపదవి 

ముఖ్యమంత్రి 
భూదానోద్యమానికి చేయూత 
(గంథాలయోద్యమ పోషకుడు 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నిర్మాత 
సాహితీవేత్త 

వీరి సేవ పొందిన సంస్థలు 
కొన్ని ప్రశంసలు 

ముగింపు 

అనుబంధం 


WIENS 


102 
119 
120 
121 
122 


రచయిత మనవి 


ఈ జీవిత చరిత్రను నేను రచించడానికి ముఖ్య కారకులు తెలుగు 
విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ గౌరవనీయులు ప్రొఫెసర్‌ తూమాటి దొణప్పగారు. 
లేకపోతే పుస్తకాలు చదివి తృప్తి చెందడమే కాని, రచనలు చేయడంలో ఉత్సాహం 
చూపని నేను ఈ పుస్తకం వ్రాయగలిగే వాణ్ణికాను. ఒకరోజు నేనూ, నా మిత్రులు 
బూర్గుల రంగనాథరావుగారూ తెలుగు విశ్వవిద్యాలయానికి వెళ్ళి శ్రీ దోణప్ప గారిని 
దర్శించి కీ.శే. బూర్గుల రామకృష్ణారావుగారు రచించిన “పారసీక వాజ్మయ చరిత్రను 
వారి విశ్వవిద్యాలయం తరపున ప్రచురించవలసిందని అభ్యర్థించగా, వారు వ్రాతప్రతిని 
చూచి “అలాగే వేస్తాము. కాని మీరు బూర్గులవారి జీవిత చరిత్రను వ్రాసి మా 
కివ్వాలి. దానిని కూడా ప్రచురిస్తాము. రెండు పుస్తకాలూ ఒకే రోజున విడుదల 
చేస్తాము” అని నాతో అన్నారు. వారి ఆదేశమే నా చేత ఈ పుస్తకాన్ని రచింపచేసింది. 
వారికి నా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. ఆచార్య దొణప్పగారు మరొకందుకు 
కూడా స్తవనీయులు. “బూర్లుల రామకృష్ణారావుగారు రచించిన పారసీక వాజ్మయ 
చరిత్ర ఇంకను వెలుగు చూడవలసి ఉన్నది” అని అందరూ దాదాపు నలభైయేండ్ల 
నుంచి అనడమే కాని, దాని వ్రాతప్రతిని సంపాదించి ప్రకటించే ప్రయత్నం 
తెలంగాణాలో ఎవరూ చేయలేదు. అట్టి స్థితిలో శ్రీ దొణప్పగారు వ్రాతప్రతిని వారికి 
చూపిన తక్షణమే దానిని ప్రకటింప నిర్ణయించడం హైదరాబాదు వాసులకు 
ఆనందదాయకమైన విశేషం. నే నెరిగినంతవరకూ తెలుగులో ఫారసీ వాజ్మయ చరిత్ర 
ఈ రూపంలో ఇంతవరకూ వెలువడలేదు. 

బూర్గులవారి జీవిత చరిత్ర వ్రాస్తానని తెలిసి ఉంటే 1950-60 ప్రాంతాలలో 
ఇంకా ఎంతో సామగగిని సమకూర్చుకొని ఉండేవాడిని. వారు హైదరాబాదు 
ముఖ్యమంత్రిగా ఉన్న 1952-56 కాలంలో నేను హైదరాబాదు ప్రభుత్వ సమాచార 
పౌరసంబంధ శాఖలో పనిచేస్తూ, వారి ప్రభుత్వం చేపట్టిన ప్రజాభ్యుదయ 


కార్యకలాపాలకు తగు ప్రచారమిస్తూ కవి సమ్మేళనాలలో వారు కవిత్వం చదివినప్పుడు 
వింటూ, బహు బాషలలో వారు చేసే ప్రసంగాలకు శ్రోతనై లేఖకుడనై కాలం గడిపాను. 
అంతకు పూర్వం 1946-48 ప్రాంతంలో హైదరాబాదు స్వాతంత్ర్య సమరంలో 
స్టేట్‌ కాంగైస్‌ ఆధ్వర్యాన జరిగిన ఉద్యమంలో పని చేశాను. మేధావిగా, 
బహుభాషావేత్తగా, జాతీయోద్యమ నాయకుడుగా, రచయితగా ఆయనంటే సర్వులకూ 
ఎంతో అభిమానం ఉండేది. ఆయనతో కూర్చుని పిచ్చా పాటి మాట్లాడుతూ ఉంటే 
అనేక విషయాలు తెలియవస్తుందేవి. సర్వతోముఖమైన ప్రతిభ వారిది. ఆయన ఎంతటి 
రాజనీతిజ్ఞుడో అంతటి సాహితీవేత్త. పైగా ఎప్పుడూ ఏదో ఒకటి వ్రాసే గుణం 
వారికి ఉండేది. ఆయన ప్రధానంగా సాహితీపరుడు. ఆ తర్వాతనే రాజకీయాలు, 
ప్రజాసేవ. అటువంటి బహుముఖీన వ్యక్తిత్వాన్ని చిన్న చరిత్రలో పొందుపరచడం 
కష్టమే. పైగా కొన్ని రికార్డులూ లేవు; నిర్దిష్టంగా వారి వ్యక్తిత్వాన్ని గూర్చి చెప్పగల 
వారి సన్నిహితులూ ఇప్పుడు లేరు. అయితే రామకృష్ణారావుగారి పెద్ద కుమారులైన 
బూర్గుల రంగనాథరావుగారు తాము భద్రపరిచి ఉంచిన తండ్రిగారి రచనలనూ, 
ఇతర రికార్డులనూ నాకు అందజేయడమేగాక, వారి కుటుంబ సమాచారాన్ని 
తెలిసినంతవరకూ నాకు తెలిపి ఈ జీవిత చరిత్ర రచనకు తోడ్చడినారు. వారి 
సహాయంవల్లనె దీనికి సమగ్రత కలిగింది. వారికి నా కృతజ్ఞతలు. 1990 రాబోతూ 
ఉన్న నేడు బూర్గులవారి జీవిత చరిత్ర వ్రాయబూనడం 100 128 అని చెప్పవలసిన 
ప్రయత్నం. అయితే ఇంగ్లీషులో Better late than never అంటారు. కొండ అద్దంలో 
కొంచెంగా ఉన్నట్లు ఆ మహావ్యక్తిత్వం దిజ్మాత్రంగానైనా ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తే 
నా కృషి ఫలించినట్లే. తెలుగు విశ్వవిద్యాలయోపాధ్యక్షులకు మరొకమారు నా 
కృతజ్ఞతలు. 


13.1989 డి.రామలింగం 
హైదరాబాదు (గంథకం 


1. బహుముఖ ప్రజ్ఞాశాలి 


తెలుగుజాతి సగర్వంగా చెప్పుకోగలిగిన మహాపురుషులలో బూర్గుల 
రామకృష్ణారావు అగ్రేసరులు. ఆయన విద్యాధికులు. విద్యార్ధి దశలోనే అనన్యమైన 
శేముషిని ప్రదర్శించి తల్లిదండ్రులను ఆనందపరచి, బంధుమిత్రుల మన్ననలందు 
కున్నారు. ఆయన అకలంక జాతీయవాది. జాతీయతా భావాలకు బద్ధశత్రువైన నిజాం 
నిరంకుశ ప్రభుత్వ కాలంలో ఖద్దరు ధరించి, జాతీయ కాం[గైసు సంస్థను 
అభిమానించిన వ్యక్తి. యౌవన ప్రాదుర్భావం నుంచే ప్రజాహిత చింతనాపరుడు. 
దేశభక్తాగ్ర గణ్యుడు. న్యాయవాద శిరోమణి. రాజ్యాంగ సమ్మత మార్గానుయాయి. 
(Constitutionalist). స్వాతంత్ర్య సమరయోధుడు. బహు భాషా కోవిదుడు. తెలుగు, 
ఉర్దూ, ఇంగ్లీషు, సంస్కృత, హిందీ భాషలలో రచనలు చేసిన ప్రతిభాసంపన్నుడు. 
ఫారసీ భాషలో పాండిత్యం గడించిన విద్వన్మణి. ఒక హైస్కూలులో పర్షియన్‌ బోధించే 
ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆంధ్రుడు బహుశ ఈయన ఒక్కరేనేమో. తెలుగు, 
ఉర్దూ, ఫారసీ సాహిత్యాలను కూలంకషంగా అధ్యయనం చేసిన సాహితీవేత్త. మరాఠీ, 
కన్నడ, హిందీ భాషలలో చక్కని ప్రవేశం కలిగిఉండి, వాటిలో చక్కగా సంభాషించ 
గలిగిన ధీశాలి; కవి, రచయిత, రసజ్ఞాడు, చక్కని విమర్శకుడు. రాజకీయ రంగంలో 
చాకచక్యంతో, దూరదృష్టితో వ్యవహరించిన రాజనీతిజ్ఞుడు. తాను వ్యూడల్‌ 
కుటుంబంలో పుట్టి కూడా పురోగామియె, నవతాకామియై, హైదరాబాదు మధ్యయుగాల 
ఫ్యూడలిజం చీకటి తెరలను తొలగించి, భూమి అమరిక విధానంలో విప్లవాత్మకమైన 
సంస్కరణలు ప్రవేశపెట్టి, దేశం మొత్తంలోనే అగ్రగామియై నిలిచిన అభ్యుదయవాది. 
మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పరిపాలనాదక్షుడుగా వీనుమిగిలిన (ప్రసిద్ధిచెందిన) 
చతురమతి. హైదరాబాదు రాష్ట్ర ప్రప్రథమ ప్రజా ముఖ్యమంత్రి. ఎన్నడో 17వ 
శతాబ్దంలో గోల్కొండ కుతుబ్‌షాహీ రాజుల కాలంలో మాదన్నగారు మహామంత్రిగా 
పనిచేసి చరిత్రకెకారు. ఆయన 1686లో మృతిజెందినారు. ఆ తరువాత రెండు 
వందల అరవైఆరు సంవత్సరాలకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా మరొక ఆంధ్రుడు 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 7 


బూర్గుల రామకృష్ణారావుగారు పదవిని స్వీకరించి రమారమి అయిదేళ్ళ పాటు 
ప్రజారంజకంగా పాలించడం తెలుగుదేశ చరిత్రలో ఒక మహత్తర సంఘటన. ఈ 
చారిత్రక సన్నివేశం ఆంధ్రులకు చిరస్మరణీయమైనది. ఆడుగడుగుకూ జ్ఞాపకమొచ్చేది. 
ఆ పదవి నుండి విరమిస్తూ ఆయన ఒక గొప్ప అనన్యమైన పదవీ పరిత్యాగం చేసి 
త్యాగ సంపన్నతను ప్రదర్శిస్తూ సరియైన తరుణంలో ఒక్క చివరి మాటతో 
రెండువందల ముప్ఫైరెండు సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఆసఫియా రాజ్యాన్ని మూడు 
ముక్కలు చేసి, దాని తెలుగు, మహారాష్ట్ర కన్నడ ప్రాంతాలను ఆయా భాషా ప్రాంతాలతో 
కలిపివేయడానికీ, ఆయా భాషలు మాట్లాడే ప్రజల చిరకాల అభీప్పితం నెరవేరడానికీ, 
భారతదేశ పటము నుంచి స్వాతంత్రానంతరం భారత యూనియనులో చేరడానికి 
నిరాకరించిన ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాదం పూర్వరంగంగా గల 
హైదరాబాదు అనబడే భౌగోళికమైన అస్తిత్వాన్ని తుడిచివేయడానికీ ముఖ్య 
కారకులవడమే కాక, మహాంధ్రావతరణకు కూడా ఆయన పథనిర్మాతలైనారు. ఈ 
కార్యసాధనలో ఆయన కాంగ్రెసు అధిష్టానవర్గంలో సీనియర్‌ నాయకుడైన మౌలానా 
అబుల్‌ కలాం ఆజాద్‌ను ఎదిరించి, తెలుగుజాతికి సహజమైన వీరతా లక్షణాన్నీ 
శౌర్య పరాక్రమాలనూ ప్రదర్శించారు. ఆజాద్‌ మాటను నెహ్రూయే కాదనలేక 
పోయేవారు. హైద్రాబాదు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం ఆజాద్‌ అభిమతం. 
అది కృత్రిమ అస్తిత్వమని రామకృష్ణారావుగారి వాదం. అది ఎప్పటికైనా భారత 
దేశానికి ప్రమాదకరమని ఆయన చేసిన హెచ్చరిక. ఇది ఆంధ్రుల చరిత్రలోనే గాక 
మహారాష్ట్ర, కన్నడ భాషల ప్రజల చరిత్రలో కూడా శాశ్వతంగా నిలిచి పోయే రాజకీయ 
ధౌరంధర్యం. రామకృష్ణారావుగారు తెలుగు, ఉర్దూ, ఇంగ్రీషు భాషలలో మంచి వక్త. 
గొప్ప పార్లమెంటేరియను. ప్రజాస్వామ్యాన్నీ పార్లమెంటరీ సంప్రదాయాలనూ 
ఎల్లప్పుడూ మన్నిస్తూ వచ్చిన రాజకీయవేత్త. రాష్ట్ర శాసనసభలో ఉత్తమ పార్లమెంటరీ 
సంప్రదాయాలను నెలకొల్పిన ఘనత ఆయనకే చెందుతుంది. రాష్ట్ర రాజకీయ రంగం 
నుండి నిష్మమించిన తరువాత కేరళ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల గవర్నరుగా ఆ ప్రాంతాల 
ప్రజలకు ఆయన ప్రియతములైనారు. పార్లమెంటు సభ్యులుగా (రాజ్యసభ సభ్యులు) 
కొంతకాలం ఉన్నారు. కాని ఆ దశలో ఇటువంటి ప్రజ్ఞావంతుని సేవలను కేంద్రంలో 
వినియోగానికి తెచ్చుకోలేక పోవడం కాంగ్రెసు నాయకత్వం యొక్క వైఫల్యమేగాని 
వీరి లోపం కాదు. బుద్ధి సూక్ష్మతతో, విజ్ఞతతో, రాజకీయ చతురతతో క్లిష్ట సమస్యలను 
పరిష్కరించడం లోనూ, విభిన్న భాషా, మత, కుల వర్గాలమధ్య సామరస్యాన్ని 


8 బహుముఖ ప్రజ్ఞాశాలి 


పరిరక్షించడంలోనూ, భారతీయ మిశ్రమ సంస్కృతి వైశిష్ట్యాన్ని గుర్తించడంలోనూ, 
ఆదునిక నంస్మార నభ్యతలకు మన్నన ఇవ్వడంలోనూ, పైందవ 
సంప్రదాయానుగుణంగా జీవించి, జీవితంలోని ఉత్తమ అనుభవాలను కరగతం 
చేసుకొని, నిండుగా జీవించి, వైయక్తిక జీవితాన్ని భక్తికి నిలయంగా చేసుకొని, 
ప్రజాహిత జీవితం నుంచి విరమించుకున్న తారువాత శేషజీవితాన్ని ఆధ్యాత్మికతతో 
గదపడంలోనూ ఆయన ఈ తరం వారికి ఆదర్శప్రాయుడు. 

ఒకప్పుడు ఆంధ్రులది బహు నాయకత్వమనీ, తెలుగు ప్రజల శ్రేయోభివృద్దుల 
విషయంలో కూడా వీరిలో ఏకవాక్యతలేదనీ విచారించాము. రాజకీయంగా, 
భౌగోళికంగా, సిరిసంపదల విషయకంగా ఎంతో నష్టపోయాము కాబట్టి అలా 
చింతించడం సహేతుకమే. కాని ఇప్పుడు ఇంతదూరం నుంచి మరొక విధంగా 
సింహావలోకనం చేసుకుంటే తెలుగు నాయకులలో కనిపించే ప్రతిభా వైవిధ్యం, 
బహుముఖ (ప్రజ్ఞా ప్రాభవాలు ఇతర ప్రాంతాలలో అంతగా కన్పించవు. కన్పించినా 
ఈ బెన్నత్య శిఖరాలు అక్కడ కనపడవు. ఈ గాఢత్వం, వైశాల్యం అక్కడలేవు. 
ప్రకాశంగారి ధైర్యసాహసాలు, త్యాగ సంపన్నత, డా॥ పట్టాభి సీతారామయ్యగారి 
మేధా ప్రాగల్భ్యం, ఆర్థిక విషయాలపై వారి శ్రద్ధాసక్తులు, సంజీవరెడ్డిగారి లోకజ్జత, 
రాజకీయ ధీశక్తి, బెజవాడ గోపాలరెడ్డిగారి సరస హృదయత, సంస్మారము, ఇంకా 
వెనక్కి వెళ్ళితే కొండా వెంకటప్పయ్య, మాడపాటి హనుమంతరావు మున్నగు 
మహనీయుల దేశసేవా తత్పరత ఎన్నటికీ చెరిగిపోని గుణ విశేషాలుగా 
ద్యోతకమవుతాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వరాహగిరి వెంకటగిరి వారి వారి రంగాలలో 
సాధించిన విశేషాలు అంతర్జాతీయ ప్రశంసలకు పాత్రమైనవి. ఈ దృష్ట్యా చూస్తే 
హైదరాబాదు రంగంలో బూర్గుల రామకృష్ణారావుగారు రాజకీయ, విద్యా, సాహితీ, 
సాంస్కృతిక క్షేత్రాలలో జ్యోతిర్మయుడు, చరిత్ర కెక్కిన చరితార్జుడు. నాలుగు భాషలకు 
చెందిన సమకాలికులం దరిచేత ఏకాభి ప్రాయంగా ప్రతిభాశాలి అని ప్రశంసలందుకున్న 
మేధావి. అలనాటి హైదరాబాదు రాష్ట్రంలో ప్రతిభ, యోగ్యతల ప్రసక్తి వచ్చినప్పుడు 
అన్ని భాషలవారూ వీరి పేరు మొదట చెప్పేవారు. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 9 


2. జననం, విద్యాభ్యాసం 


బూర్గుల రామకృష్ణారావుగారు 1899 మార్చి 18వ తేదీన (విళంబి నామ 
సంవత్సర ఫాల్గుణ శుద్ధ విదియ, సోమవారం, రేవతీ నక్షత్ర చతుర్ధ చరణ యుక్త 
మకర లగ్నం) మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి తాలూకా పడకల్లు గ్రామంలో 
మాతామహులైన వెల్దండ శేషగిరిరావు గారి ఇంట జన్మించారు. వీరి తల్లిదండ్రులు 
రంగనాయకమ్మ, నరసింగరావుగారలు. వీరి ఇంటిపేరు పుల్లంరాజు. అయితే 
రామకృష్ణారావుగారు పూనా నగరంలో ఉన్నత విద్యాభ్యాసం చేసే రోజులలో 
మహారాష్ట్రల సంప్రదాయాన్ని అనుసరించి తమ గ్రామనామాన్నే ఇంటిపేరుగా 
పెట్టుకొని 'రామ్‌కిషన్‌రావు బూర్లుల్‌ అని వ్రాసుకున్నారు. ఆ విధంగా వీరు బూర్గుల 
రామకృష్ణారావుగా వ్యవహరింపబడుతూ వచ్చారు. వీరి తరం మొదలుగా అసలు 
ఇంటిపేరు మరుగునపడిపోయి “బూర్లులియే ఇంటిపేరైంది. వీరి కుమారులు, 
మనుమలు, దీనినే ఇంటిపేరుగా పెట్టుకున్నారు. వీరి స్వగ్రామం బూర్గుల. ఇది 
మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ తాలూకాలో ఉంది. ఈ గ్రామంలో ఒకప్పుడు 
బూరుగుచెట్లు విస్తారంగా ఉండటం వల్ల గ్రామానికా పేరు వచ్చి ఉంటుందని 
రామకృష్ణారావుగారే ఒక సందర్భంలో ఊహించి చెప్పారు. వీరు నియోగి బ్రాహ్మణులలో 
గోలకొండ వ్యాపారుల తెగకు చెందినవారు. కౌండిన్యస గోత్రులు. ఆపస్తంభ సూత్రులు. 
యజుశ్శాఖవారు. రామకృష్ణారావుగారి ముత్తాతగారైన పెద నరసింగరావుగారు కవి. 
వారి ఇలవేల్పు అయిన ప్రతాపగిరి నరసింహస్వామిపై వారొక శతకం వ్రాశారు. ఆ 
కాలంలో ఫారసీ రాజభాష కావడంచేత వారు ఫారసీ భాషలోనూ గృహ సంస్కృతికి 
పట్టుకొమ్మలైన సంస్కృతాంధ్రాలలోనూ మంచి వైదుష్యం కలవారని పేరుపొందారు. 
వారు నిజాం రాజుకు మంత్రిగా ప్రసిద్ధి చెందిన రాజా చందూలాల్‌గారి బంధువగు 
రాజా రామ్‌బక్ష్‌ అనే వారివద్ద ముఖ్య గణకులుగా ఉండినట్లు తెలియవస్తున్నది. పెద 
నరసింగరావుగారి తమ్ముడు చినరామకృష్ణారావు కందనూలులో రెవిన్యూ ఆఫీసరుగా 
పనిచేశారు. వారి కుమారులు లక్ష్మీకాంతరావు తాటిచెట్టు క్రింద నీడ చూచి చెట్టుపైని 


10 బహుముఖ ప్రజ్ఞాశాలి 


కాయను బాణంతో కొట్టేవారట! పెద్ద నరసింగరావుగారి కుమారుడు అనంత 
నరసింహారావు ఫారసీ, తెలుగు భాషలలో చక్కని ప్రవేశం కలిగినవారు. విద్యాదానం 
చేసి పేరు ప్రతిష్టలు పొందినవారు. రామకృృష్ణారావుగారి తండ్రిగారు తెలుగు, ఫారసీ, 
ఉర్దూ భాషలలో పండితులు. ఈ మూడు భాషలను చక్కని దస్తూరీతో వ్రాసేవారు. 
అంతటి మంచి దస్తూరి రామకృష్ణారావుగారికీ, వారి తమ్ముడు వెంకటేశ్వరరావు 
గారికీ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో అలవడింది. వీరి తల్లిదండ్రులది వైష్టవ 
సంప్రదాయం. తండ్రి నరసింగరావుగారు ఇంట్లో దేవుని గదిలో పాంచరాత్ర 
ఆగమపద్ధతి ప్రకారం నిత్యమూ ఆరాధన చేసేవారు. పాంచరాత్ర ఆగమ పూజా 
విధానంలో పల్లాండు మొదలుగాగల వైష్ణవ ప్రాబంధిక ప్రార్థనలు నరసింగరావుగారికి 
కంఠతా వచ్చేవి. వారి భార్య రంగనాయకమ్మగారు అంటే బూర్గుల వారి తల్లి - 
శ్రీమద్రామానుజుల విరచితమైన గద్యత్రయము (శ్రీరంగ గద్యము, శరణాగతి గద్యము, 
వైకుంఠ గద్యము), స్తోతరత్నమనబడే అళవందారు స్తోత్రము-వీటిలో ఏ రెండు 
అయినా చదవనిదే భోజనం చేసేవారుకారు. ఆమె గొప్ప భక్తురాలు. నరసింగరావుగారు 
షేర్వానీ వేసుకున్నా ఊర్థ్వపుండ్రములు ధరించేవారు. ఈ దంపతులిద్దరూ అహోబల 
పీఠాధిపతుల శిష్యులు. చక్రాంకితాలు వేయించుకున్నారు. తమ కుమారులిద్దరికీ, 
మనుమడికీ కూడా వేయించారు. 

రామకృష్ణారావుగారు మొదట వీథిబడిలో పెద్దబాలశిక్ష కృష్ణ శతకం, సుమతి 
శతకం, నరసింహ శతకం చదివారు. పెద్ద ఎరుసులు (లెక్కలు), చిన్న ఎరుసులు 
నేర్చుకున్నారు. ఇంట్లో తండ్రిగారు వీరికి భారత, భాగవత పద్యాలు చదివి వినిపించి 
ఆ (గంథాలపై వీరికి శ్రద్ధాశక్తులు కలుగజేశారు. ఆ కాలంలో రాజభాష ఉరూ 
కాబట్టి కుమారునికి ఉర్దూ ఫారసీ భాషలు తాము నేర్పడమేకాక ఇంటివద్ద ట్యూషన్‌ 
కూడా పెట్టించి ఆ రెండు భాషలు, వాటి సాహిత్యాలు వీరికి క్షుణ్ణంగా నేర్పించారు. 
వీథిబడిలో చదివేటప్పుడు పలకపై సున్నం వ్రాసి దాని మీద ఉర్జూవ్రాత అభ్యాసం 
చేసేవారట. నరసింగరావుగారికి కొద్దిగా ఇంగ్లీషు కూడా వచ్చి ఉండటం చేత, 
వారు ఆ కాలపు మిడిల్‌ (థర్జు ఫారం) వరకూ చదివి ఉండటంచేత తమకు 
వచ్చినంతవరకూ కుమారునికి ఇంగ్లీషు కూడా చెప్పారు. 

నరసింగరావుగారికి బూర్గుల గ్రామంతో కలిపి కొన్ని ఊళ్ళ దేశపాండ్యాగిరి, 
కరణీకము ఉండేవి. అంటే మఖ్లాగా ఆ ఊళ్ళను వీరికిచ్చారు. బూర్గుల (ఖస్సా) 
ముఖ్య గ్రామముకాగా, చింతగూడెం, కాశిరెడ్డిగూడెం, పీర్లగూడెం, నేరెళ్ళ చెర్వు 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర [1 


వగైరా గ్రామాలు మజరాలు (Hamlets), లేక చిన్న పల్లెలు. వీటికి జాగీర్జారు 
నవాబ్‌ ఫతహ్‌యాబ్‌జంగ్‌, అతని కుమారుడు సరఫరాజ్‌ అలీఖాన్‌. నరసింగరావుగారికి 
పెద్దాయపల్లి, గౌతాపురం, కుత్సరకల్‌ సేరీలుగా (అంటే సేవలేమీ చేయనక్కరలేకుండానే 
వీరికి ఇవ్వబడ్డ ఈనాములు) ఉండేవి. నరసింగ రావుగారికీ, జాగీర్దారుకూ మఖ్లాకు 
సంబంధించిన న్యాయసంబంధమైన లిటిగేషన్‌ ఏర్పడింది. నరసింగరావుగారు వాదిగా, 
జాగీర్జారు నవాబ్‌ ఫతెహ్‌యాబ్‌ జంగు, ఆతని కుమారుడు సర్‌ఫరాజ్‌ అలీఖాన్‌ 
ప్రతివాదులుగా 18332 ఫసలీ నుండి 1847 ఫసలీవరకూ దాదాపు పదిహేనేళ్ళు 
వ్యాజ్యం సాగింది. ఈ మళ్లా ప్రభుత్వం నుంచి వచ్చిందనీ, కాబట్టి మఖ్లా పన్ను 
ప్రభుత్వానికే చెల్లించాలనీ పుల్లంరాజు వంశంవారి వాదం. కాదు, ఈ మక్తా నేను 
ఇచ్చాను, నాకే పన్ను చెల్లించాలని జాగీర్జారు వాదం. ఇదీ వ్యాజ్యం విషయం. ఈ 
వ్యాజ్యం కారణంగా పుల్లంరాజు వారి కుటుంబానికి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం 
సస్పెన్షన్‌లో ఉంచింది. చాల వరకు నరసింగరావుగారే భాగస్తులందరి తరపున ఆ 
వ్యాజ్యంలో కోర్టులకూ, కార్యాలయాలకూ వెళ్ళి వ్యవహారాలు చూచేవారు. తండ్రిగారు 
పదే ఇబ్బందులను కష్టాలను గమనించి రామకృష్ణారావుగారు బొంబాయిలో 
ఎల్‌.ఎల్‌.బి. చదివేటప్పుడు అంజుమనే ఇస్లామియా హైస్కూలులో పార్ట్‌టైమ్‌ పర్షియన్‌ 
ఉపాధ్యాయులుగా పనిచేసి విద్యార్థులకు ఫారసీ బోధిస్తూ కొంత ఆదాయం తెచ్చుకొని 
తమ ఖర్చులు వెళ్ళబుచ్చుకుంటూ ఉందేవారు. చివరకు రెవిన్యూ డిపార్టుమెంటుకు 
అంతర్భాగమైన అతియ్యాత్‌ అనే కోర్టు ఈ వ్యాజ్యంలో రామకృష్ణారావుగారికీ వారి 
భాగస్తులకీ అనుకూలంగా తీర్చు ఇస్తూ, బూర్గులవారిని దేశపాండ్యాగిరికి సాహెబ్‌ 
ముంతఖబ్‌గా పరిగణించింది. అంటే సొంతదారుగా గుర్తించింది. నలుగురు ప్రధాన 
భాగస్టులు, బూర్లులవారి వాటా 2 అణాలు 8 పైసలు. రామకృష్ణారావు గారి కుటుంబం 
వరకు మాత్రమే సంబంధించి షాద్‌నగర్‌ తాలూకాలో భైరంపల్లి జాగీరు ఉండేది. ఆ 
జాగీరును అన్యులు ఆక్రమించుకున్నారు. కాగా రామకృష్ణారావు గారికి లాయరుగా 
మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిన తరువాత ఆ దురాక్రమణ చేసిన జాగీర్జారు వీరి 
నుంచి కొంత పైకం తీసుకొని మీ జాగీరు మీరు తీసుకొండి అన్నారు. 
నరసింగరావుగారు 1931లోనూ, వారి భార్య రంగనాయకమ్మగారు 1934లోనూ 
దివంగతులైనారు. ఇంట్లో వైష్టవాచారాల మూలంగానూ, భారత భాగవతాల పఠనం 
వల్లనూ, తెలుగు, ఉర్దూ, ఫారసీ భాషలు కఠినమైన క్రమ శిక్షణతో అభ్యసించి 
ఉండటం చేతనూ, వైష్ణవ వాతావరణ ప్రభావమూ, విద్యా సంబంధమైన క్రమశిక్షణా 
రామకృష్ణారావు, వారి తమ్ముడు వెంకటేశ్వరరావు గారల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దాయి. 


12 బహుముఖ ప్రజ్ఞాశాలి 


రామకృష్ణారావుగారి హృదయం భక్తిభరితం కావడానికీ, ఆధ్యాత్మిక వ్యాపకంలో 
వీరు పడడానికీ, వీరి గద్య పద్యాత్మక రచనలలో వైష్ణవ భక్తి భావాలు ఇమ్ముగా 
కుదురుకొని ఉండటానికీ, వీరికి కొంత తాత్విక దృష్టికూడా అలవడటానికీ చిన్నతనంలో 
గృహ వాతావరణం, వీరికి నేర్పిన విషయాలు, కుటుంబ సంస్కార ప్రభావం 
ముఖ్యహేతువులని చెప్పవలసి ఉన్నది. బాల్యంలోనే వీరికి నాలుగుభాషలు 
బోధింపబడటంచేత - తెలుగు, ఉరూ, ఫారసీ, ఇంగ్లీషు - ఆ తర్వాత వీరికి మరాఠీ, 
కన్నడ, సంస్కృత భాషలు సులభంగా వచ్చాయి. చిన్నతనంలో ఇంట్లోనే శబ్బమంజరి, 
ధాతు రత్నావళి చక్కగా చదువుకొని జయదేవుని గీత గోవిందం, కాళిదాసు 
మేఘసందేశం, ఇంకా ముకుందమాల మొదలగు గ్రంథాలు అధ్యయనం చేయడంవల్ల 
సంస్కృతాంధ్రములలో రచన చేయాలన్న అభిలాష కూడా వీరికి కలిగింది. 

రామకృష్ణారావు గారికి 11వ ఏడు రాగానే వారి పై చదువులకోసమై వారి 
కుటుంబం బూర్గుల గ్రామం నుంచి 1911 ప్రాంతంలో హైదరాబాదు చేరుకుంది. 
అక్కడ వీరు ధర్మవంత్‌ హైస్కూలులో చేరి చదువుతూ 1914లో మిడిల్‌ పరీక్షలో 
ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైనారు. ఆ పిమ్మట కేస్మర్‌గారు నడుపుతూ ఉండే ఇంగ్లీషు 
ట్యుటోరియల్‌ క్లాసులలో చేరి ప్రైవేటుగా చదివి, 1915లో బొంబాయి విశ్వవిద్యాలయ 
మెట్రికులేషన్‌ పరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైనారు. ఈ కేస్మర్‌గారు స్వతంత్ర భారత 
ప్రభుత్వంలో రేడియో, సమాచారశాఖ మంత్రిగా పనిచేసిన బి.ఎ.కేస్మర్‌ గారికి 
తండ్రిగారు. ఆ రోజులలో హైదరాబాదు నగరంలో కేస్మర్‌గారి ప్రైవేటు క్లాసులు 
ప్రసిద్ధి చెందినవి. రామ కృష్ణారావుగారి వివాహం వారి 18వ యేట 1912లో 
కొంపెల్ల నరసింహారావు గారి రెండవ కుమార్తె రత్నమ్మతో (ఈమెకే రాధమ్మ అని 
మరొక పేరు) జరిగింది. కొంపెల్ల నరసింహారావుగారు శిరస్తాదారు. నిజాం ఇర్రెగులర్‌ 
సైన్యంలో క్వార్టర్‌ మాస్టర్‌ జనరల్‌గా పనిచేశారు. వారి తండ్రిగారైన రామచంద్రరావు 
గారు కందికల్‌ మెట్టులో ఛత్రీనాకా దగ్గర కోదండరామస్వామి ఆలయం నిర్మించారు. 
అది ఇప్పటికీ ఉంది. రత్నమ్మగారు 1920లో స్వర్గస్థురాలైనారు. ఈమె వల్ల ఒక 
కుమారుడు రంగనాథరావు, ఒక కుమార్తె శ్యామలాదేవి కలిగారు. రంగనాథరావుగారి 
భార్య యశోదాదేవి. ఈమె మందుముల నరసింగరావుగారి పెద్ద కుమార్తె, శ్యామలాదేవి 
భర్త ఇల్లిందల రామచంద్రరావు ఐ.ఎ.ఎస్‌. అధికారి. 

రామకృష్ణారావుగారు 1924లో మరల వివాహం చేసుకున్నారు. మందుముల 
వెంకటనరసింహారావుగారి రెండవ కుమార్తె అనంతలక్ష్మీదేవి వీరి ద్వితీయ కళత్రము. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 13 


ఈమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. బూర్గుల వారు 
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివాహితయిన ఒక కుమార్తె, ఒక కుమారుడు గతించారు. 
ఇప్పుడు కుమార్తె కృష్ణకుమారి, కుమారుడు లక్ష్మీనారారయణరావు ఉన్నారు. 

బూర్గులవారు మెట్రికులేషన్‌ తర్వాత నిజాం కళాశాలలో చేరి చరిత్ర, తర్మశాస్త్రం 
ఐచ్చిక విషయాలుగా, ఫారసీ రెండవ భాషగా ఇంటర్‌ చదివారు. ఇరాన్‌ దేశస్థులైన 
ఆగా అమహ్మదలీగారు అప్పుడు నిజాం కాలేజీలో ఫారసీ ప్రొఫెసర్‌గా ఉండేవారు. 
వారి వద్ద ఫారసీ చదవడం, చివరకు పర్షియన్‌ భాషలో అనర్గళంగా సంభాషించడం 
కూడా నేర్చుకున్నారు. ఆ రోజులలో నిజాం కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయానికి 
అనుబంధ కళాశాలగా ఉండేది. 1918లో ఇంటర్మీడియెట్‌లో వీరు ప్రథమ శ్రేణిలో 
ఉత్తీర్ణులవడమే కాక, సర్వ ప్రథములుగా వచ్చి వాకర్‌ మెడల్‌ గెలుచుకున్నారు. 
నేటికీ నిజాం కళాశాల రోల్‌ ఆఫ్‌ ఆనర్స్‌లో వీరిపేరు ఉంది. డిస్టింక్షన్‌తో ప్యాసైనవారికి 
లభించే గౌరవమిది. 

ఆ రోజులలో పూనా భారతదేశానికి రాజకీయ, సాంస్కృతిక, విద్యా కేంద్రంగా 
ఉండేది. జాతీయ నాయకులైన లోకమాన్య బాలగంగాధరతిలక్‌, గోపాలకృష్ణ గోఖలే 
గారలకది ప్రధాన కార్యస్థానంగా ఉండేది. రామకృష్ణారావు గారు పూనా వెళ్ళి గోఖలే 
స్థాపించిన ప్రసిద్ధ విద్యాసంస్థయైన ఫెర్టుసన్‌ కాలేజీలో చేరి తత్త్వశాస్త్రం ప్రధాన 
విషయంగా బి.ఎ.ఆనర్స్‌ చదివి, ప్రథమ శ్రేణిలో కృతార్థులవడమేకాక, బొంబాయి 
విశ్వవిద్యాలయంలో సర్వ ప్రథములకు ఒసగబడే ఎల్లిస్‌ స్మాలర్‌షిప్‌ను కూడా 
పొందగలిగారు. ఫెర్గుసన్‌ కాలేజీలో వీరు చదివేటప్పుడు తత్వశాస్త్రంలో నిష్టాతులైన 
ఆర్‌.డి.రనడే, ఎన్‌.జి.దామ్లే వీరికి గురువులు. ఆ తర్వాత వీరు ముఖ్యమంత్రిగా 
ఉన్నప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌గా తమ గురువుగారైన రనడే 
గారిని ఎక్స్‌టెన్షన్‌ లెక్చర్లు ఇవ్వవలసిందిగా ఆహ్వానించారు. పూనాలో చదివేటప్పుడే 
వీరు మరారీ భాష బాగా నేర్చుకున్నారు. పూనా రాజకీయాల ప్రభావం, దేశభక్తుల 
ప్రభావం వీరిపై మిక్కుటంగా ఉండేవి. 

తదుపరి బొంబాయి వెళ్ళి బొంబాయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం 
చదివి ఎల్‌.ఎల్‌.బి. పట్టం సంపాదించారు. 


14 బహుముఖ ప్రజ్ఞాశాలి 


3. న్యాయవాది 


తండ్రిగారి ఆర్థిక పరిస్థితి సరిగాలేని కారణంచేత రామకృష్ణారావుగారు 
కుటుంబాన్ని ఆదుకొనడానికై 1928లో హైదరాబాదు నగరంలో న్యాయవాద వృత్తిని 
ప్రారంభించారు. మొదట బారిష్టర్‌ మహమ్మద్‌ అస్గర్‌ వద్ద జూనియర్‌గా చేరారు. 
బేగం బజారులోని అబ్బుల్లా రిసాలాలో చిన్న ఆఫీసు పెట్టుకున్నారు. సైకిలుపై 
ఫైళ్ళు వెనుక కట్టుకొని కోర్టులకూ, సీనియర్లవద్దకూ వెళ్ళేవారు. రాత్రి పన్నెండు 
గంటలవరకూ శ్రమపడి కేసులు పరిశీలించి నోట్స్‌ వ్రాసిపెడుతూ ఉండేవారు. బారిష్టర్‌ 
అస్టర్‌ ఆ తరువాత నిజాం ప్రభువు దృష్టికి వచ్చి అస్గర్‌ యార్‌జంగ్‌ అయ్యారు. ఆ 
రోజులలో జంగ్‌ అనే బిరుదును నిజాం రాజు ప్రముఖ వ్యక్తులకు ప్రసాదించేవాడు. 
ఇంగ్లీషు కోర్టులలో అరావముదయ్యంగార్‌ రామకృష్ణారావుగారికి సీనియర్‌. ఆయ్యంగార్‌ 
ఆ తరువాత నిజాం ప్రభుత్వంలో కొన్ని ఉన్నత పదవులలో ఉండటమేకాక, మంత్రిగా 
కూడా పనిచేసి, నిజాం రాజ్యానికీ, భారత ప్రభుత్వానికీ మద్య రాజకీయ సంబంధాలు 
విషమస్థితికి చేరుకున్నప్పుడు సర్టార్‌ పటేల్‌గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు ఆరంభించి, 
నిజాం ఆనుపానులన్నీ ఆయనకు తెలియపరిచారు. అయ్యంగార్‌ లేఖలు సర్గార్‌పటేలు 
సంపూటాలలో చోటుచేసుకున్నాయి. 

ఆ రోజులలో హైదరాబాదులో హైకోర్టు, ఇతర నిజాం న్యాయస్థానాలు 
ఉండేవి. సికింద్రాబాదులో, రెసిడెన్సీ ప్రాంతంలో (అంటే ఇప్పటి సుల్తాన్‌ బజారులో) 
బ్రిటిషు కోర్టులుండేవి. ఉర్దూలో ప్రవీణులైనవారు నిజాం న్యాయస్థానాలలో 
వాదించేవారు. ఇంగ్లీషు బాగా నేర్చిన దక్షిణ దేశపు అయ్యంగార్లు, బొంబాయి, 
పూనాల మహారాష్ట్ర లాయర్లు బ్రిట్రిష కోర్టులలో వాదించేవారు. ఈ విధంగా రెండు 
వర్గాల న్యాయవాదులు ఆనాడు ఇక్కడ ఉండేవారు. అయితే బూర్గుల 
రామకృష్ణారావుగారు ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో సమాన ప్రావీణ్యంతో చక్కగా 
వాదించగల వారవడం చేత ఆ రెండు రకాల కోర్టులలోనూ వారు ప్రాక్టీసు చేస్తూ 
ఉండేవారు. ఆ కాలంలో అట్లా ఉభయత్రా వాదించగల కొద్దిమంది సమర్ధులైన 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 15 


న్యాయవాదులలో బూర్గులవారు అగ్రేసర న్యాయవాదిగా పేరుపొందారు. అంతేకాక 
ఉర్దూలో ప్రాక్టీసు చేసే హిందూ ముస్లిం సహచరులతో, ఇంగ్లీషులో వాదించే 
అయ్యంగార్లు, మహారాషులు, పార్టీ వారితో వీరికి సత్సంబంధాలు ఉండేవి. రెవిన్యూ, 
సివిల్‌, క్రిమినల్‌ కేసులన్నింటిలో వీరు పనిచేస్తూ సమర్ధులైన న్యాయవాదులుగా 
పేరుపొందారు. వీరు కొంతకాలం నవాబ్‌ ఫఖ్రుల్‌ ముల్క్‌ బహదూర్‌ వారి జాగీరుకు 
రిటేనర్‌ వకీలుగా నెలకు రూ.200/- వేతనం పై పనిచేశారు. 

నిజాం నిరంకుశ ప్రభుత్వంలో ఖద్దరు కట్టేవారినీ, పత్రికలు చదివేవారినీ 
అధికార్లు, పోలీసులు అనుమానిస్తూ వారిపై నిఘావేసి ఉంచేవారు. అయినా 
బూర్గులవారు ఖద్దరు బట్టలతోనే కోర్టుకు వెళ్ళేవారు. మొదటి నుంచీ అచ్చమైన 
జాతీయవాది కావడంచేత ఖద్దరు ధరించడమే వారి అలవాటు. అలాగే కోర్టులో 
విరామసమయాలలో ఉర్దూ ఇంగ్లీషు పత్రికలు చదువుతూ కాలక్షేపం చేసేవారు. 
వీనుమిగిలిన (ప్రసిద్ధి చెందిన) లాయర్‌ అయిన తర్వాత అద్దె టాంగాలో లా పుస్తకాల 
మూటలతో సహా కోర్టులకు వెళ్ళేవారు. 

న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నప్పుడే రాజకీయ, ప్రజాహిత జీవనరంగాలలో 
వీరు ప్రసిద్ధులై ఉండటంవల్ల రాజకీయ సంబంధమైన కేసులు వీరి వద్దకే వచ్చేవి. 
ముఖ్యంగా ఆర్యసమాజం కార్యకర్తలపైన, ప్రజాజీవిత రంగంలో పనిచేసే వారిపైన, 
ఆంధ్ర మహాసభ కార్యకర్తల పైనా నిజాం పోలీసులు కేసులు పెట్టి వేధిస్తూ ఉండేవారు. 
వ్యక్తి స్వాతంత్రం, వాక్‌ స్వాతంత్ర్యం, సమావేశాలు సభలు జరుపుకునే స్వాతంత్ర్యం 
లేనట్టి గుడ్డి దర్బారు రాజ్యం కదా! కొందరికి అన్యాయం జరిగి శిక్షలుకూడా పడుతూ 
ఉందేవి. రామకృష్ణారావుగారు ఇటువంటి కేసులను చేపట్టి, ఫీజులేకుండా ఉచితంగా 
వాదించి, కొన్నిటికి ఖర్చులను కూడా తామే భరించి ముద్దాయీలను విడిపిస్తూ 
ఉందేవారు. ఇందువల్ల పరోక్షంగా ప్రజా ఉద్యమం బలపడింది. ఈ విధంగా 
న్యాయవాదిగా వీరు సంస్థాన ప్రజల పౌరహక్కులను కాపాడుతూ, ప్రజా ఉద్యమాలలో 
పనిచేసే కార్యకర్తలకు రక్షణ కల్పిస్తూ, ప్రజలలో ధైర్యసాహసాలు, చైతన్యం కలగడానికి 
కారకులైనారు. వీరి వద్ద గుమస్తాలుగా, జూనియర్‌ వకీళ్ళుగా ఉభయమతాలకు 
చెందినవారు ఉండేవారు. కొందరు మహారాష్ట్రులు కూడా జూనియర్లుగా పనిచేసేవారు. 
నేడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పి.వి.నరసింహారావుగారు వీరివద్ద 
జూనియర్‌గా పనిచేసినవారే. 


16 బహుముఖ ప్రజ్ఞాశాలి 


న్యాయవాదిగా పనిచేసే రోజులలోనే బూర్లులవారు ప్రజా వ్యవహారాలలో, 
రాజకీయ విషయాలలో నిరంతరం నిమగ్నులై ఉండేవారు. అందువల్ల న్యాయవాద 
వృత్తికి వీరికి వ్యవధి తక్కువగా ఉండేది. అందుచేత కేసును స్వీకరించేటప్పుడే 
ముఖ్యాంశాలు ప్రాసిపెట్టుకొని, కోర్టుకు వెళ్ళేముందు వాటిని గూర్చి ఆలోచించి, 
వాదించేవారు. అయినప్పటికీ వీరిశక్తి సామర్థ్యాలను ఎరిగినవారు తమ కేసులను 
వీరికే అప్పగించి నిశ్చింతగా ఉండేవారు. ఆ రోజులలో లాయరుగా వీరికి గల పేరు 
ప్రఖ్యాతు లటువంటివి. అయితే వీరిని నమ్ముకున్న కక్షిదార్లు ఎన్నడూ ఆశాభంగం 
చెందవలసిన పరిస్థితి రాలేదు. వీరి వాదకౌశలం, సద్యఃస్ఫురణం, హాస్యచతురత, 
బహుభాషా పాండిత్యం, వకృత్వ పటిమ, ఎంతటి చిక్కు సమస్యనైనా క్షణంలో 
గ్రహింపగల్లే వీరి కుశాగ్రబుద్ధి, వీరిని అగ్రశ్రేణికి చెందిన న్యాయవాదిగా తీర్చిదిద్దాయి. 
ధనార్జన మాత్రమే వీరి లక్ష్యమైతే రెండు చేతులా ఆర్జింపగలిగేవారు. కాని విద్యా, 
వైజ్ఞానిక, రాజకీయ, సాంఘిక రంగాలలో వెనుకబడిఉన్న తెలంగాణా దుస్థితిని చూచి, 
వీరు న్యాయవాద వృత్తిని జీవిక సాధనంగా మాత్రమే ఉంచుకొని, తక్కిన కాలాన్ని 
ప్రజాహిత కార్యాలకు వినియోగించేవారు. ముఖ్యంగా జాతీయోద్యమాన్ని బలపరచడం 
వీరి ప్రధాన ధ్యేయం. 

బూర్జులవారి వద్ద జూనియర్‌గా పనిచేసిన పి.వి. నరసింహారావుగారు ఆనాటి 
తమ అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇలా వ్రాశారు. ' “ఆయనలో కొన్ని గొప్ప 
గుణాలుండేవి. దిక్కులు పిక్కటిల్లజేసే పెద్ద ప్రాక్టీసును ఆయన పెంచుకోలేదు. 
సాధారణంగా ప్రజాజీవితంతో సంబంధం ఉన్న నాయకుడు లాయరైతే లాయర్‌గా 
ప్రాక్టీసును బాగా పెంచుకుంటాడు. కాని బూర్గుల ఆ పని చేయలేదు. క్లయింట్లు 
ఆయనవద్దకు వచ్చేవారంటే లాయర్‌గా ఆయన సామర్థ్యంపై వారికి విశ్వాసముండేది. 
ఆయనకు చేతినిండా పని ఉండేది. వారి ఆఫీసుకు ఎప్పుడూ కేసులు వస్తూనే 
ఉండేవి. కాకపోతే వాటిలో హెచ్చు భాగం రాజకీయ సంబంధమైనవి. వాటికాయన 
ఫీజు తీసుకునేవారు కాదు. ఒక కేసును ఆయన ఆమూలాగ్రం అధ్యయనం 
చేయడమంటూ ఎన్నడూ లేదు. కేసును తీసుకునేటప్పుడే ఒకమారు శ్రద్ధగా 
పరిశీలించేవారు. కేసు ఫైలు వెనక సంక్షిప్తంగా నోట్సు, రిఫరెన్సులు గుర్తుకొరకు 
వ్రాసిపెట్టుకునే వారు. కాని ఆయన కోర్టులోకి వచ్చి వాదించడం మొదలుపెడితే 
సూక్ష్మంగా వ్రాసి ఉంచుకున్న ఆ నోట్సును ప్రకాశమానమైన తమ ప్రజ్ఞతో 
విసృతీకరించి, సంప్రదాయకమైన వాదాలను అధిగమిస్తూ పోయి. న్యాయసంబంధమైన 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 17 


లేదా వాస్తవాలకు సంబంధించిన విజృంభణల పదును పోగొట్టి, వాటిని మొద్దుబార 
జేస్తూ తమ కేసును దుర్భేద్యమైన నిర్మాణంగా రూపొందించి, అద్భుతమైన 
సాక్ష్యాధారాలను తయారుచేసే వారు. న్యాయవాద వృత్తిలో బుద్ధి సూక్ష్మత ఎంత 
ప్రయోజనకరమైన సాధనమో వారు ప్రదర్శించి చూపుతున్నట్లనిపించేది. ఇక 
సీనియర్‌గా ఆయన విశిష్ణుడు. ఉత్తమమైన తరగతికి చెందినవాడు. నేను బహుశా 
ఆయన జూనియర్లందరిలోకి జూనియర్‌ను. తల్లికి కడగొట్టు బిడ్డపై కొంచెం హెచ్చుగా 
ప్రేమ ఉంటుందని అంటారు. అలాగే ఆయన నాపై ప్రత్యేకమైన (ప్రేమ వాత్సల్యాలు 
చూపేవారు. సీనియర్‌గా తమ జూనియర్లతో అరమరలులేకుండా, నిష్కపటంగా 
దాపరికం లేకుండా సమాన స్థాయిలో వ్యవహిరించేవారు. జూనియర్లలో ఆత్మ విశ్వాసం 
కలిగిస్తూ ఉందేవారు”. 

స్వయంగా న్యాయవాదిగా పనిచేసి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన 
న్యాయమూర్తిగా కూడా పనిచేసిన గోపాలరావు ఎక్పోటేగారు ఇటీవల ఈ రచయిత 
వారిని సందర్శించి మాట్లాడినప్పుడు బూర్లుల ఉత్తముడైన న్యాయవాది అనీ, ఆయన 
చేసే వాదాలు నిర్దుష్టంగా ఉండేవనీ అంటూ వినోద దాయకమైన ఒక సంఘటనను 
గూర్చి చెప్పారు: 

బూర్లులవారి కీర్తి పెద్దదికాని మూర్తి చిన్నది కదా! హైకోర్టులో ప్రధాన 
న్యాయమూర్తి ఆసీనుడై ఉండే స్థానం ఎత్తుగా ఉండేది. బహుశా అప్పుడు 
మిర్జాయార్‌జంగ్‌ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారేమో. ఆయన బెంచీపై ఆసీనులైనారు. 
బూర్గులవారు వాదన ప్రారంభించారు. వాదిస్తూ ఉన్న న్యాయవాది ఎక్కడా అని 
ప్రధాన న్యాయమూర్తి కోర్టు అన్ని వైపులా చూస్తున్నారు. కాని ఆయన 
చూడలేకపోయారు. అప్పుడు అక్కదే ఉన్న ఒక ముస్లిం పెద్దమనిషి వీరిని అమాంతం 
పైకిఎత్తి పట్టుకొని “ఇరుగో, వాదిస్తూ ఉన్న లాయర్‌సాబ్‌ వీరే” అన్నాడు. క్రిందికి 
దించిన తరువాత ఆ మహమ్మదీయుడు ఈ క్రింది కవితను ఆశువుగా చెప్పాడట : 

ఏక్‌ ముప్త్‌ ఖాక్‌ మే 
దో పర్‌ లగే హైం! 

(ఒక పిడికెడు మట్టిలో రెండు మొగ్గలు తొడిగాయి అని దీని అర్థం. కాని 
స్వారస్యం స్పష్టంగా లేదు). బూర్గులవారే అనేవారు “నన్ను గమనించకుండా ఎవరూ 
ఉండలేరు. పొడుగు మనుషుల మధ్య పొట్టివాణ్థికదా!” అని. కొన్నేండ్ల క్రితం 


18 బహుముఖ ప్రజ్ఞాశాలి 


ముఖ్యమంత్రిగా రామకృష్ణారావుగారు బేగంపేట విమానాశ్రయంలో సౌదీ అరేబియా 
రాజు ఇబ్న్‌ సవూద్‌కు పూలమాల వేయవలసి వచ్చింది. ఆయన చాలా ఎత్తయిన 
మనిషి అప్పుడు ఆయన బాగా క్రిందికి వంగి, రావుగారూ కొంచెం ఎత్తుపెరిగి, 
అలా పూలమాల వేశారు. ఆ దృశ్యాన్ని చూచి అంతా నవ్వారు. ఆ ఇద్దరూ కూడా 
బిగ్గరగా నవ్వారు. అలాగే మన దేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన ప్రముఖ 
అర్థశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ గాల్‌ (బ్రేత్‌ రామకృష్ణారావు గారితో కలిసి ఉండగా ఫోటో 
తీయవలసి వచ్చింది. ఆ సందర్భంలో ఇద్దరూ ఒకే (ఫ్రేములో చక్కగా పడేట్టు 
ఫోటోగ్రాఫర్‌ కొంత నైపుణ్యం చూపవలసి వచ్చింది. 

క్రమపద్ధతిని తు.చ. పాటించకపోయినా బూర్గులవారు మంచి తెలివి తేటలుగల 
లాయర్‌ అనీ, ఆయన కేసును వాదించే తీరు వినదగిందిగా ఉండేదనీ, న్యాయవాద 
వృత్తిలో ఆయన పాటించిన నీతిసూత్రాలు ప్రవర్తన ఉత్తమమైనవనీ ఎక్పోటేగారు 
అన్నారు. 

1935 సంవత్సర ప్రాంతంలో వీరు మధిర గ్రామానికి సంబంధించిన క్రిమినల్‌ 
కేసులో 72 మంది ముద్దాయీల పక్షాన వాదించి వారిని శిక్షావిముక్తులను చేశారనీ, 
1938-39 సంవత్సరాలలో జరిగిన మత సంబంధమైన అలజడులలో వీరు సుమారు 
75 కేసులలో ఉచితంగా వాదించి తమ కక్షిదార్లకు న్యాయం జరిగేట్టు చేయగలిగారనీ 
తెలుస్తున్నది. * 

రామకృష్ణారావుగారు న్యాయవాద వృత్తిలో ఆడంబరానికి ఏ మాత్రం 
స్థానమివ్వలేదు. వాదించే విషయంలో ఆ వ్యక్తులు ఏ పార్టీకి చెందినవారు అనే 
అంశాన్ని పట్టించుకోలేదు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల కేసులలో కూడా వాదించారు." 

న్యాయవాదిగా ఉన్నప్పుడే బూర్గుల వారికి ఆంధ్రపితామహ మాడపాటి 
హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, రాజాబహదూర్‌ వెంకటరామారెడ్డి గారలతో 
పరిచయమేర్చడింది. ఈ ముగ్గురూ హైదరాబాదు తెలుగు ప్రజలకు చేసిన సేవ 
చిరస్మరణీయమైనది. ఒక విధంగా వీరు ముగ్గురూ హైదరాబాదు ఆంధ్రులకు 
త్రిమూర్తుల వంటి రక్షకులు. రావుగారు న్యాయవాదిగా పనిచేస్తూనే నిజాం రాష్ట్ర 
ఆంధ్రోద్యమంలో, గ్రంథాలయోద్యమంలో, దేశీయ సంస్థానాల ప్రజల ఉద్యమంలో 
చురుకుగా పాల్గొన్నారు. మొదటినుంచీ జాతీయ కాంగైను సిద్ధాంతాలను 
అభిమానించారు. ప్రముఖ జాతీయవాదిగా పేరు పొందారు. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 10 


20 


సూచికలు 


“భవన్స్‌ జర్నలొ పత్రిక 1967 అక్టోబరు 8వ తేదీ సంచికలో పి.వి. 
నరసింహారావు గారి వ్యాసం నుంచి. 


(స్రవంతి, 1967 నవంబరు, శ్రీ బూర్గుల స్మారక సంచికలో డా॥ దివాకర్ల 
వెంకటావధానిగారు వారి వ్యాసంలో తెలిపిన విషయాలు. 


ఉమ్మెత్తల కేశవరావుగారు వారి గ్రంథం “బూర్గుల రామకృష్ణారావు జీవిత 
చరిత్రలో తెలిపిన విషయం. 


బహుముఖ ప్రజ్ఞాశాలి 


4. ప్రజాహిత చింతన 


విద్యార్థి దశ నుంచే రామకృష్ణారావుగారు ప్రజాహిత కార్యక్రమాలలో 
పాల్గొంటూ ఉండేవారు. పత్రికలు చదువుతూ, ఎక్కడైనా సభ జరిగితే నాయకుల 
ఉపన్యాసాలు వింటూ, సంస్థలకు స్వచ్చంద సేవకులుగా పనిచేస్తూ ప్రజా జీవితాన్ని 
గమనిస్తూ ఉండేవారు. వీరు 1916లో కొందరు యువకులను కలుపుకొని 
హైదరాబాదు యంగ్‌ మెన్స్‌ యూనియన్‌ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు. 
దీనికి వామన్‌ నాయక్‌గారు అధ్యక్షులు. హైదరాబాదు ప్రజా జీవితానికి 
వామన్‌నాయక్‌గారు, కేశవరావు కొరట్మర్‌గారు మూలపురుషులని చెప్పవచ్చు. వీరిద్దరూ 
మహారాష్యులు. వీరు పూనా నుంచి ఉత్తేజం పొందుతూ ఉండేవారు. 
వామన్‌నాయక్‌గారు తిలక్‌ అనుయాయులు. సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవారు. 
కేశవరావుగారు గోఖలే పంథాకు చెందినవారు. ఆర్యసమాజంతో సంబంధం కలిగి 
ఉండి, సంఘ సంస్కరణకు ప్రాధాన్యమిచ్చేవారు. యంగ్‌మెన్స్‌ యూనియన్‌కు 
రామకృష్ణారావు కార్యదర్శి. అప్పటికి వీరు మెట్రికులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణులై ఇంటర్‌ 
చదువుతూ ఉండేవారు. ఈ యూనియన్‌ కార్యాలయం అప్పటి రెసిడెన్సీ బజారులో 
ఉండేది. చందాలు పోగుచేసి పత్రికలూ, పుస్తకాలు తెప్పించి ఒక గ్రంథాలయం 
స్థాపించుకున్నారు. యువకులలో గ్రంథపఠనం వల్లా, గ్రూపు మీటింగులవల్లా చైతన్యం 
కలిగించడం ఈ సంస్థ ఉద్దేశం. అనిబిసెంటు గారి “న్యూ ఇండియా, బి.జి. హార్నిమన్‌ 
గారి బాంబే క్రానికల్‌, సర్‌.సి.వై. చింతామణిగారి లీడర్‌, రంగస్వామి అయ్యంగారి 
“హిందూ”, మరికొన్ని ఉర్దూ పత్రికలను కూడా యూనియన్‌ సభ్యులు చదివేవారు. 
పైన పేర్కొనబడ్డ ఇంగ్రీషు పత్రికలు ఆ రోజులలో ప్రజా సమస్యలను గూర్చి 
గమనార్హమైన సంపాదకీయాలు వ్రాసేవిగా పేరుపొందినట్టివి. వార్తలను కూడా 
నిష్పక్షపాతంగా అందిస్తూ ఉండేవి. ప్రజా వ్యవహారాలకు అద్దంపడుతూ ఉండేవి. 

బొంబాయిలో న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడే బూర్గులవారి దృష్టి సంఘ 
సంస్కరణపై పడింది. ఆ రోజులలో అక్కడి పత్రికలలో ఆడపిల్లకు “వరుడు కావలెను” 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 21 


అనే ప్రకటనలు పత్రికలలో వేస్తూ ఉండేవారు. వాటిలో ఆడపిల్లవారు ఇవ్వజూపే 
కట్నాన్ని కూడా పేర్కొంటూ ఉండేవారు. ఇటువంటి ప్రకటనలు చూచి రామకృష్ణారావు 
గారు మనసులో చాలా బాధపడి “వివాహం విక్రయమా? సంస్మారమా?” అనే శీర్షికతో 
సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ సభ్యులైన నటరాజన్‌గారి సంపాదకత్వాన వెలువడే 
“ఇండియన్‌ సోషల్‌ రిఫార్మర్‌' పత్రికలో ఒక ఆంగ్ల వ్యాసం వ్రాసి ప్రచురించారు. ఆ 
వ్యాసాన్ని ఖండిస్తూ ఎవరో మరొక వ్యాసం వ్రాశారు. కాని రామకృష్ణారావుగారు 
వెలిబుచ్చిన భావాలనూ, వ్యాసరచనా, శైలినీ ప్రశంసిస్తూ ఆ పత్రిక ఒక 
సంపాదకీయాన్నే వ్రాసింది. ఇట్లా బూర్లులవారు ప్రజా జీవితానికి సంబంధించిన 
విషయాలపై తమ భావాలను మొగమాటం లేకుండా వెలిబుచ్చుతూ, చెప్పే అంశాలను 
విశదంగా శక్తిమంతంగా చెప్పడంలో ఆరితేరినవారని పేరు పొందారు. ప్రజలకు 
సంబంధించిన వివాదాస్పద విషయాలలో తామూ పాల్గొని అభిప్రాయ ప్రకటన 
చేసే అభినివేశం అప్పటినుంచే వీరికి కలిగింది. 

1922 ప్రాంతంలో నిజాంరాజు బెరారును తిరిగి తమకు ఇచ్చివేయవలెనని 
బ్రిటిషు ప్రభుత్వాన్ని కోరుతూ, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడమే కాక తమ ప్రధానమంత్రి 
సాలార్‌జంగ్‌ ద్వారా రాయబారాలు జరుపుతూ బెరారు సమస్యను తిరుగదోడినాడు. 
బెరారు అసలు నిజాం ప్రభువులదే. కాని వారి అసమర్థతవల్ల వారి రాజ్యం 
అప్పులపాలైంది. పరిపాలనా వ్యవస్థ పట్టుతప్పింది. అప్పుడు టబ్రిటిషువారి సైన్యాన్ని 
ఇక్కడ ఉంచవలసి వచ్చింది. ఆ సైన్యానికి అయ్యే ఖర్చు భరించలేక నిజాం 
ఆంగ్రేయులకు బెరారును దత్తం చేశాడు. ఏడవ నిజాం మీర్‌ ఉస్నాన్‌ అలీఖాన్‌ 
పూర్వీకులెవరూ బెరారును తిరిగి తీసుకోవాలని ప్రయత్నించలేదు. కాని ఇతడు 
ప్రయత్నించసాగాడు. దానితో బెరారు సమస్య ప్రజలకు ముఖ్యమైన రాజకీయ సమస్య 
అయింది. ముఖ్యంగా బెరారు ప్రాంతంలో నివసించే మహారాష్ట్ర ప్రజలకు. 
రామకృష్ణారావుగారు “ఇండియన్‌ సోషల్‌ రిఫార్మర్‌' పత్రికలోనూ, హైదరాబాదు 
ఉర్దూ పత్రికలలోనూ కొన్ని వ్యాసాలు వ్రాసి బెరారుపై నిజాంకు గల హక్కును 
సమర్థించారు. కాని అలా ఇచ్చివేసే ముందు నిజాం ప్రభువు బెరారు (ప్రజలకు 
బాధ్యతాయుత (ప్రభుత్వం ఇవ్వవలసి ఉంటుందనీ, లేకపోతే ఆ ప్రజలు అప్పటికే 
కొన్ని పౌరస్వత్వములు అనుభవిస్తున్నారు కాబట్టి వారు నిజాం రాజ్యంలో చేరడానికి 
ఇష్టపడకపోవచ్చుననీ అన్నారు. బెరారువంటి జటిలమైన రాజకీయ విషయాన్ని గూర్చి 
ఒక యువకుడు రాజకీయ విజ్ఞతతోకూడిన భావాలను ప్రకటించడాన్ని గమనించిన 


22 బహుముఖ ప్రజ్ఞాశాలి 


పెద్దలు ఈ యువకుని అభిజ్ఞతకు హర్షామోదాలు తెలిపారు. ఈ వ్యాసాలను చదివిన 
సర్‌ నిజామత్‌జంగ్‌ అనే నిజాం దర్చారులోని ప్రముఖుడు రామకృష్ణారావుగారిని 
తమ నివాసానికి ఆహ్వానించి, వారి వ్యాసాలను మెచ్చుకొని వారికి ఇష్టమైతే ప్రభుత్వంలో 
మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపారు. అందుకు వీరు తమ కృతజ్ఞతను 
మాత్రం తెలిపి, తామా ప్రభుత్వంలో ఉద్యోగం చేయజాలమని స్పష్టంచేశారు. 
బాధ్యతాయుత ప్రభుత్వమనే షరతును పెట్టకుండా బూర్గులవారు బెరారు పునర్దత్తతను 
సమర్థించిఉంటే, నిజామే వారికి స్వయంగా ఉన్నతపదవిని ఇవ్వజూ పేవాదేమోనని 
ఆ రోజులలో హైదరాబాదు నగరంలో ఉన్నత రాజకీయ వర్గాలలో చెప్పుకున్నారు. 
తన రాజ్యాన్ని విస్టతపరచుకోవడం ఏడవ నిజాం కాంక్ష చివరకు వైస్రాయి లార్డు 
రీడింగ్‌ 1925లో నిజాంకు వ్రాసిన సుదీర్హమైన లేఖలో నిజాం కోర్మెను త్రోసిపుచ్చుతూ, 
బెరారు సమస్య ఒక ఒప్పందం ద్వారా పరిష్మరింపబడిందనీ, ఏ దేశీయ సంస్థానమూ 
సార్వభౌమాధికారంగల బ్రిటిషు ప్రభుత్వంతో సమాన ప్రతిపత్తితో వ్యవహరించజాలదనీ, 
సార్వభౌమాధికారానికి సంబంధించినరాజకీయ వ్యవహారాలలో ఇతర దేశీయ 
సంస్థానాలకులేని ప్రత్యేకహోదా, అంతస్థు నిజాం ప్రభుత్వానికి ఉన్నవని నిజాం 
భావించరాదనీ కూడా హెచ్చరించాడు. ఏమైనప్పటికీ ఇలా బెరారు ప్రతిపత్తిని 
బ్రిటిషువారు స్పష్టంచేయడంతో నిజాం ఊరకుండిపోవడం తప్ప ఏమీ చేయలేక 
పోయాడు. బ్రిటిషు సార్వభౌమాధికారం ముందు దేశీయ సంస్థానాల ప్రతిపత్తి ఏమిటో 
లార్డు రీడింగ్‌ స్పష్టం చేశాడు. బ్రిటిషు ప్రభుత్వం రామకృష్ణారావుగారి వ్యాసాలను 
గమనించకుండా ఉండి ఉంటుందని అనుకోలేము. సంస్థానంలో ఏమూల ఏమి 
జరుగుతూ ఉందో (బ్రిటిషు రెసిడెంటు ఎప్పటికప్పుడు వైస్రాయికి తెలుపుతూ 
ఉండేవాడు కదా! 

బ్రిటిషిండియాలో మాంటేగు-చెమ్స్‌ఫర్జు సంస్కరణలు అమలులోకి రాబోతూ 
ఉన్న కాలంలో టబ్రిటిషువారి వత్తిడిపై నిజాం తన ప్రధానమంత్రిగా సర్‌ అలీ ఇమామ్‌ను 
నియమించారు. నిరంకుశ ప్రభుత్వపు పద్ధతి కాలానికి అనుగుణమైనది కాదని తలచి 
ఈ రాజ్యంలోకూడా రాజకీయ సంస్కరణలు అమలులోకి తేవాలని నిర్ణయించాడు. 
నిజాం శాసనసభ నిర్మాణానికి ఒక పథకం తయారుచేయాలి. ఎన్నికల పద్ధతి, 
ఓటుహక్కు విధానం, ప్రత్యేక వర్గాల వారికి ప్రాతినిధ్యం, అధికార సభ్యుల సంఖ్య, 
శాసనసభ అధికారాలు -వీటన్నిటిని గూర్చి ఒక స్కీము తయారుచేసి, సంస్కరణలను 
గూర్చిన నివేదికను సమర్పించాలి. ఈ పనికై రాయ్‌ బాలముకుంద్‌ అనే వారిని 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 23 


స్పెషల్‌ ఆఫీసరుగా నిజాం ప్రభుత్వం నియమించింది. అప్పుడు ప్రజానాయకులు 
ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికై హైదరాబాదు పొలిటికల్‌ రిఫారమ్స్‌ అసోసియేషన్‌ 
అనే సంస్థను స్థాపించారు. దీనికి వామన్‌ నాయక్‌గారు అధ్యక్షులు. రాఘవేంద్ర 
శర్మగారు ప్రధాన కార్యదర్శి. ! ఈ అసోసియేషన్‌ను మందుముల నరసింగరావుగారు 
“ఈ రాష్ట్రంలో మొదటి రాజకీయ సంస్థ” అని అన్నారు.? ఈ సంస్థ తరపున నిజాం 
సంస్థానంలో ఎటువంటి రాజకీయ సంస్కరణలు అమలుపరచవలెనో ఒక స్కీము 
తయారుచేసి సమర్పించడమే కాక, దీని తరపున ఒక ప్రతినిధివర్ణంకూడా అలీఇమాంను 
కలుసుకొని నివేదిక సమర్పించుకుంది. కాని సంస్మరణ లేవీ అమలులోకి రాలేదు. 
అలీ ఇమాం ప్రధానమంత్రి పదవి వదులుకొని స్వస్థానానికి వెళ్ళి పోయాడు. దీనితో 
రాజకీయ సంస్కరణలు తేవాలని నిజాం హృదయ పూర్వకంగా వాంఛించడం లేదని 
తేలిపోయింది. ఇది 1921 నాటిమాట, రిఫారమ్స్‌ అసోసియేషన్‌ నివేదిక 
ముసాయిదాను వ్రాసే కార్యభారం రామకృష్ణారావుగారి పైన పడింది. ఈ పనిని 
వారు సక్రమంగా నిర్వహించారంటూ ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు 
పంతులుగారు వారి 'తెలంగాణ ఆంధ్రోద్యమం'” అనే గ్రంథంలో ఇలా శ్రారు: “పైన 
ఉల్లేఖించిన రాజకీయ సంస్థ పక్షమున మహాసభ జరుపుటకు వీలులేనందున, ఒక 
పథకము సిద్ధము చేసితిమి. దానిని సిద్ధపరచిన గౌరవము అపుడపుడే న్యాయవాద 
వృత్తి సాగించుకున్న మన బూర్గుల రామకృష్ణారావుగారికి చెందుచున్నది. ఈ 
అంశమునుబట్టి రాజకీయోద్యమమున నిర్మాణాత్మకమగు నిట్టి కార్యమును 
తెలంగాణములోని ఒక విద్యాధికుడు సాధించగలడని తెలియవచ్చును.” 

1923లో కాకినాడలో మౌలానా మహమ్మదలీ అధ్యక్షతన కాంగ్రెసు మహాసభ 
జరిగింది. ఆ మహాసభకు బూర్గుల రామకృస్ణారావుగారు, మరికొందరు హైదరాబాదు 
జాతీయవాదులు ప్రతినిధులుగా వెళ్ళారు. ఆ సందర్భంలోనే దేశీయ సంస్థానాల 
ప్రజల ప్రతినిధుల మహాసభ కూడా ఒకటి జరిగింది. దానికి సుప్రసిద్ధ కాంగ్రెసు 
నాయకులు ఎస్‌. సత్యమూర్తి అధ్యక్షత వహించారు. సభలో శ్రీమతి సరోజినీ నాయుడు, 
వామన నాయక్‌, రాఘవేంద్రరావు శర్మ, బూర్గుల రామకృష్ణారావు, మందుముల 
నరసింగరావు మొదలగు ప్రముఖులున్నారు. దేశీయ సంస్థానాలను గూర్చిన ఒక 
చిత్తు తీర్మానంపై తర్జన భర్జనలు ముమ్మరంగా జరిగాయి. తీర్మానంలోని పదజాలం 
విషయంలో సత్యమూర్తిగారికీ, సరోజినీ నాయుడుగారికీ అభిప్రాయభేదం వచ్చింది. 
అప్పుడు సరోజినీ నాయుడు బూర్గుల రామకృష్ణారావుగారిని పిలిచి ఉచితరీతిని 


24 బహుముఖ ప్రజ్ఞాశాలి 


ముసాయిదా తీర్మానాన్ని వ్రాయమని కోరారు. సభలో ఒక ప్రక్కన కూర్చొని చర్చలను 
ఆకళింపు చేసుకొన్న బూర్గులవారు ఒక తీర్మానం వ్రాసి సరోజినీదేవి గారికి 
అందజేయగా దానిని ఆమె చాలా చాలా ప్రశంసించి, సత్యమూర్తిగారి ఎదుట 
ఉంచినారు. ఆయన జరిగిన తర్జన భర్ణనలూ వాదోపవాదాల దృష్ట్వా రావుగారు 
వ్రాసిన తీర్మానమే సరియైనదని భావించి సభకు సమర్పించగా అది ఏకగ్రీవంగా 
ఆమోదింపబడింది. ఆ సభ ముగిసేదాకా సత్యమూర్తిగారు రామకృష్ణారావు గారిని 
తమ ప్రక్కనే కూర్చుండబెట్టుకొని చర్చల సరళిని గమనించమని కోరారు. అప్పటి 
నుంచి రామకృష్ణారావుగారి ప్రతిభ నాయకులందరికీ తెలియవచ్చింది. ఆంధ్ర 
మహాసభలో కాని, లేక స్టేటు కాంగ్రాసులోగాని అతివాద మితవాద నాయకుల మధ్య, 
లేదా సీనియర్‌ నాయకులకూ యువకులకూ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినపుడు 
రామకృష్ణారావు గారిచేత ముసాయిదా తీర్మానం (వాయించడం హైదరాబాదులో 
పరిపాటి అయిపోయింది. కాకినాడ కాంగైసు మహాసభలో మౌలానా షాకత్‌ అలీ, 
హకీం అజ్మల్‌ఖాన్‌ మొదలగు కాంగ్రెసు నాయకులు ఉర్టూలో చేసిన మహోపన్యాసా 
లను రావుగారి చేతనే తెలుగులోకి తర్జుమా చేయించారు. అప్పటి నుంచే వీరు 
అఖిల భారత నాయకుల దృష్టికి వచ్చారని చెప్పవచ్చు. 

హైదరాబాదు నగరంలో పూర్వం “హైదరాబాదు సొసైటి” అనే సంస్థ ఒకటి 
ఉండేది. ఈ సంస్థ ఏ సంవత్సరం స్థాపించబడిందీ సరిగా తెలియదు కాని దీని 
ప్రస్తావన నవాబ్‌ అలీయావర్‌ జంగ్‌ సంచికలో ఉంది.* బాకరలీ మిర్జా, బూర్గుల 
రామకృష్ణారావు, ఫజ్లుర్‌ రహమాన్‌, దిన్నా ఇటాలియా ప్రభృతులు దీని కార్యక్రమాల 
పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉండేవారు. ఈ సొసైటీ ఆనాటి హైద్రాబాదు బుద్ధిజీవులకు 
ఒక క్లబ్బుగా ఉపయోగపడింది. 

ఇంగ్లండులో ఉన్నత విద్యాభ్యాసానికై వెళ్ళిన హైదరాబాదు విద్యార్థులు కొందరు 
ప్రజాస్వామ్య సిద్ధాంతాలను మిక్కిలిగా అభిమానించారు. వీరు విక్టోరియన్‌ లిబరలిజం 
వల్లనూ, ఫేబియన్‌ సోషలిస్టు భావాలచేతనూ ప్రభావితులైనవారు. మేధావి వర్గానికి 
చెందిన వీరు అక్కడ 1928లో అంజుమనే తరక్కీ హైదరాబాదు (అనగా హైదరాబాదు 
అభివృద్ధి సంఘం) అనే సంస్థను ఇంగ్లండులో నెలకొల్పారు. ఆ సంస్థ తాలూకు 
శాఖ ఒకటి హైదరాబాదులో ఏర్పాటు చేయబడింది. దాని అధ్యక్షుడు అలీయార్‌ 
ఖాన్‌. హైదరాబాదు శాఖ శ్రీమతి పద్మజా నాయుడు సంపాదకత్వాన 'ఆన్‌వర్డ్‌ 
(పదండి ముందుకు) అనే త్రైమాసిక పత్రికను ప్రచురించేది. ఈ శాఖలో బూర్గుల 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 25 


రామకృష్ణారావు, ఫజ్లుర్‌ రహమాన్‌ ప్రముఖ సభ్యులు. డా॥ లతీఫ్‌ సయీద్‌, బాకరలీ 
మిర్జా, దిల్‌ సుఖ్‌రామ్‌, పద్మజా నాయుడు, అతాఉర్‌ రహమాన్‌, అలీ అక్బర్‌, 
ఎం. నరసింగరావు మొదలగు వారు ఇందులో సభ్యులుగా ఉండేవారు. జాతీయవాదులు, 
అభ్యుదయ దృక్పథం గలవారు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ నిజాం ప్రభువు ఆధ్వర్యాన 
సంస్థానంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడ వలెననీ, స్థానిక స్వపరిపాలన నిర్భంధ 
ప్రాథమిక విద్య అమలు పరచబడవలెననీ, సంఘ సంస్కరణలు రావలెననీ 
అభిలషించింది.* 

విద్యాధికులు, ఉదారాశయములు గలవారు నిజాం రాజరిక వ్యవస్థలో కొంతైనా 
మార్పు వచ్చి సమాజానికి కొంత స్వేచ్చ లభించవలెనని ఆకాలంలో కోరుకునే వారు. 
ఇటువంటి చిన్న చిన్న సంస్థలతో వారు సంబంధం కలిగి ఉండేవారు. ఇవి ప్రజా 
బాహుళ్యమునకు చెందిన సంస్థలు కావు. మేధావి వర్గం వారు వీటిలో ఉండేవారు. 
ఆ వర్గం వారికివి ఒక విధమైన ఆలోచకుల క్లబ్బులుగా ఉండేవని చెప్పవచ్చు. 

1929లో ఏర్పడ్డ సివిల్‌రైట్స్‌ ప్రొటెక్షన్‌ లీగుకు (పౌరహక్కుల పరిరక్షణ సంఘం) 
రామకృష్ణారావుగారు అధ్యక్షులుగా పనిచేసి పౌరస్వత్వముల కోసం పాటుబడ్డారు. 

నిజాం రాష్ట్రంలో 1935 ప్రాంతంలో ముల్కీ ఉద్యమం వచ్చింది. యు.పి., 
పంజాబు, ఢిల్లీ ప్రాంతాల నుంచి ఉత్తర దేశీయులైన ముస్లిములు వచ్చి హైదరాబాదు 
ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాలు సంపాదించి ఇక్కడ ప్రాబల్యం వహింపసాగారు. ఇది 
సహింపజాలని స్థానిక ముస్లిములు తమ ప్రాధాన్యం తగ్గి పోతోందని ఆందోళన 
చెంది, “స్థానికులకే ఉద్యోగాలు’ అనే నినాదంతో ముల్కీ ఉద్యమం లేవదీశారు. దీనివల్ల 
ఇక్కడి ప్రజలలో కొంత కదలిక, ఉత్సాహం ఏర్పడ్డవి. ఆ ఉత్సాహాన్ని నిలబెట్టే 
ఉద్దేశంతో 1935లో నిజామ్స్‌ సబ్జెక్టు లీగ్‌ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి 
సర్‌ నిజామత్‌ జంగ్‌ అధ్యక్షుడు. ఈయన నిజాం మంత్రి మండలిలో రాజకీయశాఖ 
మంత్రిగా పనిచేసి, తరువాత పదవి నుండి విరమించుకున్నారు. గొప్ప విద్వాంసులు. 
ఇంగ్లీషులో చక్కని కవిత్వం వ్రాసేవారు. ఈ సంస్థలో బూర్గుల రామకృష్ణారావుగారు 
ఒక కార్యదర్శి. సయ్యద్‌ అబిద్‌ హసన్‌, శ్రీనివాసరావుశర్మ ఇతర కార్యదర్శులు. 
అబుల్‌ హసన్‌ సయ్యదలీ, మిస్‌ పద్మజా నాయుడు గారలు సభ్యులుగా ఉండేవారు. 
నిజాం పాలిత ప్రజల సంఘం అని దీని అర్థం. దీనిని ఉర్జూలో 'జమీయత్‌ 
రియాయాయె నిజాం) అని వ్యవహరించారు. ఇట్టి సంస్థలలో సభ్యత్వం స్వీకరించడంలో 
రామకృష్ణా రావుగారి ముక్యోద్దేశం జాతీయవాదులైన ముస్లిం మిత్రులతో సన్నిహితంగా 


26 బహుముఖ ప్రజ్ఞాశాలి 


ఉండటం, వారు కూడా బాధ్యతాయుత ప్రభుత్వపు డిమాండును సమర్థించేటట్టు 
చేయడం - ఇటువంటి సాన్నిహిత్యంవల్ల వారిని మతతత్వ వాదుల నుండి వేరు 
చేయవచ్చు. రామకృష్ణారావుగారు జాతీయ భావాలు గల ముస్లిం పెద్దల ఇండ్లకు 
కూడా వెళ్ళి, వారితో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. అయితే నిజాం సబ్జెక్టులీగ్‌ 
ఆశయాలలో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ స్థాపన, బాధ్యతాయుత ప్రభుత్వం వంటివి 
ఉండటంతో, నిజాం ప్రభుత్వం కినిసి, వత్తిడితెచ్చి. ప్రముఖ ముస్లిములు ఆ సంస్థ 
నుండి విరమించుకునేట్టు చేసింది. ఇందువల్ల పౌరులందరూ మతంతో నిమిత్తం 
లేకుండా ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి చేసిన ప్రయత్నం 
విఫలమైంది. 

దేశీయ సంస్థానాధిపతుల అధికారాలను హక్కులను కాపాడే బాధ్యతను బ్రిటిషు 
సార్వభౌమాధికారం తనపై వేసుకుంది. భారత సమాఖ్య పథకము ననుసరించి భారత 
శాసనసభలలో దేశీయ రాజ్యాల ప్రాతినిధ్యం, దేశీయ రాజ్యాలలో ఆంతరంగికంగా 
తేవలసిన రాజకీయ సంస్కరణలు ప్రాముఖ్యం వహించాయి. ఈ విషయంలో 
ప్రజాభిప్రాయాన్ని వెల్లడించడానికై హైదరాబాదు ప్రజల రాజకీయ మహాసభ 
జరపడానికై ప్రజా నాయకులు ప్రయత్నించారు. కాని నిజాం ప్రభుత్వం తన 
డొమినియస్సులోని 16 జిల్లాలలో ఎక్కడా రాజకీయ మహాసభ జరపడానికి అనుజ్ఞ 
ఇవ్వలేదు. అప్పుడు బెరారు ప్రాంతంలోని అకోలా పట్టణంలో 1931 ఆగష్టు నెలలో 
బారిష్టరు రామచంద్ర నాయక్‌గారి అధ్యక్షతన హైదరాబాదు రాజకీయ మహాసభ 
జరుపబడింది. ఈ మహాసభకు బూర్గుల రామకృష్ణారావుగారు ప్రధాన కార్యదర్శిగా 
పనిచేసి సమర్ధుడైన రాజకీయ వ్యవహర్త అనిపించుకున్నారు. ఈ సభను అకోలా 
పట్టణంలో జరపడంలో బూర్లులవారు, వారి సహచరులు ఎత్తుకు పైఎత్తు వేశారని 
చెప్పాలి. రాజకీయ మహాసభ తన రాజ్యంలో జరపడానికి వీలులేదని నిజాం అన్నాడు. 
అకోలా పట్టణం బెరారు ప్రాంతంలో ఉంది. బెరారు తనదేననీ, అది తనకు తిరిగి 
రావాలనీ నిజాం బ్రిటీషువారితో మొరపెట్టుకుంటున్నాడు. కాబట్టి అకోలా నిజాం 
రాష్ట్రంలోని భాగమేననీ, అక్కడ జరిగేసభ నిజాం రాష్ట్రంలో జరిగినట్టిదేననీ 
రామకృష్ణారావుగారి తర్మం. ఏమైనా, తాను అనుజ్ఞ ఇవ్వని సభ తనదేనని తాను 
పదేపదే చెప్పుకుంటూఉన్న బెరారులో జరిపి, ప్రజా నాయకులు తనకే ఒక సవాలు 
విసిరారని నిజాం గ్రహించకపోలేదు. అకోలా టబ్రిటిషువారి అధీనంలో ఉండటంచేత 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 27 


సభ జయప్రదంగా జరిగింది. సభలో చేయబడిన తీర్మానాలకు బైటి పత్రికలు మంచి 
ప్రాచుర్యమిచ్చాయి. 

1937లో మహారాజా సర్‌కిషన్‌ ప్రసాద్‌గారు నిజాం ప్రధానమంత్రి పదవి 
నుండి విరమించుకోగా సర్‌ అక్బర్‌ హైదరీ ప్రధానమంత్రి అయినాడు. ఈయన తన 
కాలంలో ఒక గొప్ప కార్యం జరిగిందని చూపెట్టడానికై 1937 సెప్టెంబరు 22వ 
తేదీన నిజాంచే ఒక కొత్త ఫర్మానా జారీ చేయించాడు. అందులో రాజ్యాంగ 
సంస్కరణలను సూచించడానికై ఒక కమిటీని ప్రభువుగారు ఏర్పరచినట్లు తెలుపబడింది. 
ఆ కమిటీకి దివాన్‌ బహదూర్‌ అరవముద అయ్యంగార్‌ అనే సుప్రసిద్ధ అడ్వకేటు 
అధ్యక్షుడు. ఈ ప్రకటనతో హైదరాబాదు ప్రజలలో కొంత చైతన్యం కలిగింది. కాని 
అయ్యంగార్‌ కమిటీ లోకులను మభ్యపెట్టి, పౌరులకెట్టి అధికారాలు లేకుండాచేసి 
నేతిబీరకాయ బాపతుగా తయారవుతుందేమోనని ప్రజానాయకులు శంకించారు. 
1937 నవంబరు 12వ తేదీన హైదరాబాదు ప్రజాపరిషత్తు (Hyderabad people's 
Convention) సమావేశం అబుల్‌ హసన్‌ సయ్యదలీ అధ్యక్షతన జరుపబడింది. ఆ 
పరిషత్తు సమావేశంలో ప్రభుత్వానికి సమర్పించడానికై రాజకీయ సంస్కరణల స్కీము 
నొకదానిని సిద్ధ పరచడానికి 23 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటుచేయబడింది. 
ఈ కమిటీకి అధ్యక్షులు ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు పంతులుగారు. 
కార్యదర్శులు బూర్గుల రామకృష్ణారావు, కృష్ణశర్మ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడే రాజ్యాంగ 
సంస్కరణలు ఎటువంటివై ఉండవలెనో తెలుపుతూ సమ(గ్రమైన నివేదికను 
తయారుచేయడం ఈ కమిటీ కర్తవ్యం. ప్రజాపరిషత్తులో మహారాష్టులు, కన్నడులు, 
ముస్లిములు హేమాహేమీలైనవారు ఉన్నారు. కాని రామకృష్ణారావుగారిని కార్యదర్శిగా 
ఎన్నుకోవడంలో అత్యంతము వివేచన చూపారని చెప్పవలసి ఉన్నది. రాజకీయ, 
ఆర్థిక, సాంఘిక, న్యాయవిషయాలలో మంచి పరిజ్ఞానంతో రాజ్యాంగరచన చేయవలసి 
ఉంటుంది. ప్రజల హక్కులను ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. రామకృష్ణారావు 
గారు ఈ కార్యాన్ని జయప్రదంగా నిర్వహించారు. పరిషత్తు అధ్యక్షులైన మాడపాటి 
హనుమంతరావుగారు వారు రచించిన తెలంగాణా ఆంధ్రోద్యమం” అనే గ్రంథంలో 
“పరిషత్తు పేరున జరిగిన కార్యమంతటిని కార్యదర్శులే నిర్వహించిరి. ఈ సంబంధమైన 
గౌరవమును పొందుటకు యథార్థమున వారిద్దరే యర్హులు” అని వ్రాశారు. ఈ 


28 బహుముఖ ప్రజ్ఞాశాలి 


కమిటీ తన నివేదికను అయ్యంగార్‌ కమిటీకి సమర్పించింది. అయితే అయ్యంగార్‌ 
కమిటీ సూచనలు అతి హీనములుగా ఉండటం చేత “ప్రజలందు ఆందోళనము 
చెలరేగుచుండగా ప్రభుత్వ వైఖరిని చక్కగా గ్రహించియున్న ప్రజాకార్య ప్రముఖులు 
ఆంధ్ర, మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలన్నిటికిని సమష్టిగా నుండదగునొక రాజకీయ 
సంస్థను “హైదరాబాదు స్ట్రేటు కాంగ్రెసు అను పేర స్థాపించి, దేశమునందలి సుప్త 
శక్తులను మేల్ళొల్సి, బాధ్యతాయుత ప్రభుత్వమును ఆదర్శముగా నిడుకొని, సభ్యులను 
సమకూర్పసాగిరి” అని మాడపాటి హనుమంతరావు పంతులుగారు వ్రాశారు.” బూర్జుల 
రామకృష్ణారావు గారు కోరుకున్న పర్యవసానం కూడా ఇదే. చిన్న సంస్థలవల్ల 
కమిటీలవల్ల హైదరాబాదులో ప్రజా స్వత్వములకు మన్ననరాదనీ, కాంగ్రెసువంటి 
ప్రజా సంస్థవల్ల మాత్రమే అది సాధ్యపడగలదనీ రావుగారు అనేక సంస్థలలో తమకు 
కలిగిన అనుభవాలను బట్టి గ్రహించారు. 

రామకృష్ణారావుగారిని హెచ్చుగా ఆకర్షించింది రాజకీయోద్యమం. అయితే 
రాజకీయ విషయాలలో పౌరులకు చక్కని ప్రవేశం ఉండటం అవసరం. పౌరులకు 
విషయ పరిచయం కలిగించడానికై 1938లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయబడ్డవి. 
రాజకీయ, ఆర్థిక, వైజ్ఞానిక విషయాలు, రైతు సమస్యలు, కార్మిక శ్రేయస్సు మొదలైనవి 
శిక్షణకు ఎంపిక చేయబడ్డ విషయాలు. 17 మంది అభ్యర్థులకు తరగతులు పెట్టి 
శిక్షణ ఇచ్చారు. రామకృష్ణారావుగారు ఈ తరగతులకు ఉపన్యాసకులై ఆచార్య పీఠాన్ని 
అధిష్టించారు. * 

వివిధ సంస్థల ద్వారా రామకృష్ణారావుగారు హైదరాబాదు పౌర ప్రముఖులలో 
కలిగించిన జాగృతి గణనీయమైనది. ఇది పైకి కన్పించేది కాదు. ప్రజా బాహుళ్యాన్ని 
ముందిడుకొని చేసింది కాదు. సంస్థల పదవీ బాధ్యతలను మీద వేసుకొని నిర్వహించిన 
కార్యం. సంస్థల ద్వారా వ్యక్తులను కూడగట్టడం, నిర్ణీత కార్యక్రమాలు అమలు 
జరుపడం, ప్రజలలో ఎంతో కొంత చైతన్యాన్ని తేవడం (అనేక నిషేధాలున్నప్పటికీ) 
జాతీయతా భావాన్నీ, సకల మత సౌభ్రాత్రాన్నీ వ్యాపింపజేయడం, నిజాం పాలించే 
హైదరాబాదులో బాధ్యతాయుత ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏర్పడవలసిన 
ఆవశ్యకతను పదే పదే వివిధ వేదికల నుంచి ఉద్దాటించడం, ఇవి రావుగారి ఆశయాలు, 


లక్ష్యాలు. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 29 


సూచికలు 


స్రవంతి, 1967, శ్రీ బూర్గుల స్మారక సంచికలో మందుముల నరసింగరావు 


గారి వ్యాసం. 


“50 సంవత్సరాల హైదరాబాదు” అనే గ్రంథంలో - దీని రచయిత మందుముల 
నరసింగరావుగారు - 1977. 


ఈ ఆంగ్ల సంచికను అబుల్‌ కలాం ఆజాద్‌ ఓరియంటల్‌ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌, 
హైదరాబాదు వారు (ప్రచురించారు. 


“పొలిటికల్‌ అవేకెనింగ్‌ ఇన్‌ హైదరాబాదు - రోల్‌ ఆఫ్‌ యూత్‌ అండ్‌ 
స్టూడెంట్స్‌” - రచన : ఎస్‌.ఎం.జవ్వాద్‌ రజ్వీ, విశాలంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 
హైదరాబాదు -1. 


“తెలంగాణా ఆంధ్రోద్యమము,” రెండవ భాగము, పుట 134. 


స్రవంతి” బూర్గుల స్మారక సంచికలో ఆదిరాజు వీరభద్రరావుగారి వ్యాసం 
నుంచి - నవంబరు 1967. 


బహుముఖ ప్రజ్ఞాశాలి 


5. ఆంధ్రోద్యమ సచివుడు 


ఆంధ్రులకు ఆంధ్రోద్యమాలు రెండు ఉన్నాయి. ఒకటి ఆంధ్ర ప్రాంతంలోని 
ఆంధ్రోద్యమం. ఇది మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాలను వేరుచేసి ప్రత్యేక 
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకోసం సాగిన ఉద్యమం. రెండవది నిజాం రాష్ట్రంలోని 
ఆంధ్రోద్యమం. దీనికి ఆద్యులైన మాడపాటి హనుమంతరావుగారు అన్నట్లు, ఇది 
హైదరాబాదు సంస్థానంలో నివసించే తెలుగువారి సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశింపబడిన 
ప్పటికీ, ముఖ్యంగా తెలంగాణా ఆంధ్రుల మాతృభాషను పునరుజ్జీవింపజేసి, తెలుగు 
భాషా సాహిత్యాల అభివృద్ధిని సాధించడానికీ, తెలంగాణా ప్రజల సాంఘిక, ఆర్థిక, 
రాజకీయ, సాంస్కృతిక, నైతిక అభ్యుదయానికి కృషి చేయడానికీ ఉద్దేశింపబడింది. 
భారత జాతీయ కాంగ్రెసును మిక్కిలిగా అభిమానించినవారే ఈ నిజాం రాష్ట్ర 
ఆంధ్రోద్యమ నాయకులు కావడం గమనార్హమైన విశేషం. 

ఇరవయ్యో శతాప్టీ మొదటి 20 సంవత్సరాల వరకూ హైదరాబాదు ఆంధ్రులకు 
ఆంధ్ర సంస్థ అంటూ లేకపోవడం నిజంగా విడ్డూరంగా కనిపించే విషయం. ఒక 
చిన్న సంఘటన వల్ల ఆంధ్ర సంస్థ ఇక్కడ ఆవిర్భవించింది. 1921 నవంబరు 12వ 
తేదీన హైదరాబాదు నగరంలో మహారాష్ట్ర విద్వాంసుడైన కర్వే పండితుని అద్యక్షతన 
సంఘ సంస్మరణ మహాసభ జరుగుతోంది. హైదరాబాదు ఆంధ్ర ప్రముఖులు కూడా 
సభలో ఆసీనులై ఉన్నారు. ఆలంపల్లి వెంకటరామారావు అనే ఒక ప్రముఖ తెలుగు 
న్యాయవాది తన ఉపన్యాసాన్ని తెలుగులో ప్రారంభించగానే, తెలుగు ప్రసంగాన్ని 
విననొల్లని మహారాష్షులు చప్పట్లు చరిచి, అల్లరిచేసి ఉపన్యాసాన్ని సాగనివ్వలేదు. 
హైదరాబాదులో తెలుగు మాతృభాషగా గలవారు అధిక సంఖ్యాకులై ఉన్నారు. తెలుగు 
నగరంలో తెలుగు భాషకు అవమానం జరిగింది! ఇది భరించలేని 12 మంది 
ఆంధ్ర ప్రముఖులు ఆ రాత్రే వేరొక చోట సమావేశమై “ఆంధ్ర జనసంఘం” అనే 
పేరుతో తమ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ పన్నెండుమందిలో బూర్లుల 
రామకృష్ణారావుగారు ఉన్నారు. ఒక పండితుడు ఈ పన్నెండుమందిని ద్వాదశాదిత్యులని 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 31 


అభివర్ణించాడు. ఆ సంస్థయే నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభగా అభివృద్ధి చెందింది. 
దీని సంచాలకులు మాడపాటి హనుమంతరావు పంతులుగారు. తెలంగాణా ప్రాంతం 
అప్పుడు మిక్కిలి దయనీయమైన స్థితిలో ఉంది. ప్రజలలో విద్యలేదు. అమాయకత్వం, 
అజ్ఞానం ఏ విధమైన అభివృద్ధికీ అవకాశమివ్వలేదు. తెలంగాణాకు అది అంధయుగం. 
ప్రజాహిత జీవనమనేది లేదు. హనుమంతరావు పంతులుగారు తెలుగు, ఉరూ, 
ఇంగ్లీషు భాషలు బాగా ఎరిగిన వారైనప్పటికీ విద్యాధికులు కారు. నిజాం 
ఉన్నతోద్యోగులతో సంప్రదింపులు జరిపి, ఆంధ్ర మహాసభ కార్యక్రమాలను 
నిర్వహించడానికి సమ ఉజ్జీగా ఉండే విద్యాధికుడైన సమర్ధుని సహాయం పంతులుగారికి 
అవసరమైంది. అప్పుడు వారికి అండగా నిలిచినవారు బూర్లుల రామకృష్ణారావుగారు. 
“ఆంధ్రోద్యమ పరివ్యాప్తికె యంగలు చాచుచున్న హనుమంతరావుగారికి విద్వాంసుడు, 
రాజనీతి విశారదుడు, మహావక్త, ప్రజ్ఞావంతుడు, పరోపకారి, ప్రతిభాశాలి, నిరుపమాన 
తేజశ్ళాలి యగు శ్రీ రామకృష్ణారావుగారి సాహచర్యము అత్యంత ముదావహము 
గొల్పెను. ఆంధ్ర పితామహులు ప్రారంభించిన ఆంధ్రోద్యమ క్రియా కలాప 
రంగములందు శ్రీ బూర్లులవారు ప్రశంసనీయమైన పాత్ర వహించినారు. కట్టు 
దిట్టములతో ఆంధ్రోద్యమము ప్రారంభించుటకు ఆంధ్ర జన సంఘ స్థాపనము 
12-11-1921 తేదీనాడు జరిగినది. ఆ సంఘ స్థాపనకు ముఖ్యకారణము వివేక 
వర్దినీ థియేటరులో ఆంధ్రులు పొందిన పరాభవము. ఒక్క యాంధ్రునకు జరిగిన 
పరాభవమునకు అలిగి ఆ రాత్రి ఆ మహాసభ నుండి లేచిపోయిన పంద్రెండుగురు 
ఆంధ్ర మహాశయులలో శ్రీ రామకృష్ణారావు గారొక్కరు. ఈ విధముగా శ్రీ రావుగారు 
ఆంధ్ర మహాసభా విధాయకులలో నొక్కరుగా వన్నె కెక్కిరి. 1930 నుండి 
ప్రారంభమయిన ఆంధ్ర మహాసభల 18 సమావేశములు జరిగి ఆంధ్ర మహాసభ 
సమావేశములు విరమించువరకు వీరు కర్ణధారులుగా, రూపకల్పకులుగా, ఆలోచనా 
తత్పరులుగా, రాయబారులుగా పరి(శ్రమించియున్నారు.”" మాడపాటివారు 
ఆంధ్రోద్యమానికి మూలపురుషులైనప్పటికీ ఆదిలో వారు ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత 
వహించలేదు. విద్యాధికులైన వారు, సమర్ధులు అధ్యక్షులుగా ఉండటం వారి అభిమతం. 
అందుచేత 1930 మార్చి 3,4,5 తేదీలలో మెదక్‌ జిల్లా జోగిపేటలో జరిగిన 
ప్రథమాంధ్ర మహాసభకు సురవరం ప్రతాపరెడ్డిగారు అద్యక్షులు. వీరు బి. ఎ-బి. ఎల్‌. 
పట్టభద్రులు. పండిత పరిశోధకులు. మంచి రచయిత. గోలకొండ పత్రిక 


32 బహుముఖ ప్రజ్ఞాశాలి 


సంపాదకులుగా తెలంగాణంలో గొప్ప చైతన్యానికి కారకులైన వారు. బూర్లుల వారికి 
అన్నవంటివారు. మహాసభ ప్రశాంతంగా జరిగింది. 

రెండవ ఆంధ్రమహాసభ నల్లగొండ జిల్లా దేవరకొండలో 1931 మార్చి 3,4,5 
తేదీలలో బూర్లుల రామకృష్ణారావుగారి అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభ 
జరుపుకోవడానికి అనుమతి ఇచ్చేటప్పుడే నిజాం ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. 
సభాధ్యక్షుడు బైటివాడెవడూ కాగూడదు. అంటే నిజాం రాష్ట్రవాసియై ఉండాలి. 
“మహాసభలో జరిగే చర్యలన్నీ రాజకీయేతరములై ఉండవలెను. ఈ మహాసభలో 
జరిగిన ఏదైనా సంగతి ప్రభుత్వం వారి విధానానికి విరుద్ధంగా ఉన్న పక్షంలో రాబోవు 
సంవత్సరమున ఇట్టి దరఖాస్తులు అసలే అంగీకరింపబడువు.” రెండవ మహాసభ 
దిగ్విజయంగా జరిగింది. 

హైదరాబాదు నుంచి సభాధ్యక్షులైన బూర్గులరామకృష్ణారావుగారిని హైకోర్టు 
జడ్జి పదవి నుంచి అప్పుడే విరమించుకొని విశ్రాంతి గైకొంటూ ఉన్న పండిత కేశవరావు 
కోరట్మర్‌ తమ కారులో కూర్చోబెట్టుకొని సగౌరవంగా సభాస్థలి వద్దకు తీసుకొనివచ్చి, 
ఆంధ్రసోదరుల ఎడ తమ అభిమానాన్ని వెల్లడించారు. హైదరాబాదు నుంచి 
దేవరకొండకు వెళ్ళుతున్న ప్రజానాయకులకు మార్గమధ్యంలో గ్రామాల వారు 
సుస్వాగతమిచ్చి సన్మానాలు చేశారు. హైదరాబాదులోని రెడ్డి హాస్టల్‌ విద్యార్థులు 
కాలినడకను బయలుదేరి దారి మధ్యలో గ్రామీణులను సభలకు రావలసిందిగా 
ఉత్సాహపరుస్తూ సభ జరిగే నాటికి దేవరకొండకు చేరుకున్నారు. వీరిలో రావి 
నారాయణరెడ్డిగారు పేర్మొనదగినవారు. దేవరకొండకు బైట సభకు వచ్చిన వారి 
కందరికీ అల్పాహారవిందు జరిగింది.ఆ ఊరివారు భాజాభజంత్రీలతో అక్కడికి వచ్చి 
పట్టణ వీథులగుండా పెద్ద ఊరేగింపుతో ఆశ్వారూఢులై ఉన్న సభాధ్యక్షులు 
బూర్గులవారిని క్రిక్కిరిసి ఉన్న మహాసభా మంటపానికి తీసుకువెళ్ళారు. ఈ మహాసభకు 
హాజరైన పెద్దలలో "హైదరాబాదు బులెటిన్‌” పత్రికా సంపాదకులు శ్రీ బుక్కపట్నం 
రామానుజా చారిగారు (వీరే బి.ఆర్‌.చారి అనే నామంతో ప్రసిద్ధులు), ప్రజామిత్ర 
సంపాదకులూ, సుప్రసిద్ధ చలనచిత్ర దర్శకులూ అయిన శ్రీ గూడవల్లి రామబ్రహ్మం 
గారు పేర్కొన దగినవారు. దేశభక్త బిరుదాంకితులైన వామన్‌ నాయక్‌గారు, వారి 
కుమారులు శ్రీధర వామన నాయక్‌గారు, బాజీ కృష్ణారావు గారు, బారిష్టరు శ్రీనివాస 
శర్మగారు కూడా సభకు విచ్చేశారు. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 33 


మహాసభ జయప్రదంగా జరగాలని కోరుతూ నిజాం పోలీసు శాఖా మంత్రియైన 
టి.జె. టాస్మర్‌ ఐ.సి.ఎన్‌, ఒ.బి.ఇ (ఇతడు ఆంగ్లేయుడు. ఆ రోజులలో రెవిన్యూ, 
పోలీసు శాఖల మంత్రులుగా ఆంగ్లేయులనే నిజాం విధిగా నియమించవలసి 
ఉందేది), విద్యాశాఖ డైరెక్టరు మహమ్మదు హుసేన్‌, హైదరాబాదు నగర కోత్వాల్‌ 
(పోలీసు కమీషనర్‌)గా ఉన్న రాజా బహద్దూర్‌ వెంకటరామారెడ్డి ఒ.బి.ఇ; నిజాం 
కాలేజి ప్రిన్సిపాల్‌ టర్నర్‌ మొదలగు ప్రముఖులు సందేశాలు పంపారు. 

దేవరకొండ ఆంధ్రమహాసభలో చర్చింపబడ్డ తీర్మానాలలో బహిరంగ సభలపై 
నిర్చాంధాలను విధించే గష్తీ నిషాన్‌ 58ను తీసివేయవలెననేది చాలా ముఖ్యమైనది. 
58 నెంబరుగల ఈ సర్ములర్‌తో నిజాం రాజు ప్రజల సమావేశ స్వాతంత్రాన్ని 
అరికట్టాడు. నిజాం రాజ్య ప్రజలు రాజకీయంగా వెనుకబడి ఉండటానికి ఒక కారణం 
పబ్లిక్‌ మీటింగులు జరుపుకోవడంపై నిజాం ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞ. (ప్రైవేటు 
పాఠశాలలు ఏర్పాటుచేసుకునే విషయంలో కూడా ప్రతిబంధకాలు కల్పించే 
నిర్చంధాజ్ఞలను తొలగించవలెనని మహాసభ వారు కోరారు. వెట్టిచాకిరీ, జాగీరు 
ఇలాకాలో ప్రజల కష్టాలు (జాగీరు రైతుకిక నేముందిరా, కష్టాలలోపలా నష్టాలురా 
అనే పాట ఆ కాలంలో విన వచ్చింది), భూమి రివిజన్‌ బందోబస్తు ఫలితంగా 
హెచ్చింపబడిన భూమి పన్నులు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడి ధాన్యం 
ధరలు పడిపోవడం చేత రైతులు భూమిశిస్తు చెల్లించడంలో పడుతూన్న బాధలు - 
ఈ విషయాలన్నిటిపై ఆంధ్ర మహాసభ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపింది. 
బాల్య వివాహ నిషేధ శాసనాన్ని తెచ్చి సంఘ సంస్కారానికి దోహదం చేయవలసిందని 
కూడా కోరారు. ఏ విషయంపై అయినా మహాసభలో అనుకూలంగా లేక ప్రతికూలంగా 
వాదించే స్వేచ్చ సభ్యులకు ఉందేది. అందుచేత చర్చలు విపులంగా జరిగేవి. 

రామకృష్ణారావుగారి అధ్యక్షోపన్యాసం “వివిధ సమస్యా విచారణ భూషితమై 
ప్రబోధాత్మకముగా నుండెను. మహాసభలో తీర్మానాలు చర్చింప బడుతూ ఉన్నప్పుడు 
“శ్రీవారి వాణి పరిష్కారయుతమై  వాసికెక్కెను”” “దేవర కొండ మహాసభలో 
రాజకీయాలు త్యాజ్యాలు కావన్నాడు రామకృష్ణారావు. ప్రజా హక్కులు లభిస్తేగాని 
అభివృద్ధి ఉండదన్నాడు..... చల్లగా రాజకీయాల అవసరం విషయమై మాట్లాడగా 
మహారాష్టులు తీవ్రమైన ఉపన్యాసాలు చేసినారు. మూడో మహాసభకు ప్రభుత్వం 
అనుమతి ఇవ్వలేదు.” “అసలు ఈ మహాసభలో ఆమోదింపబడ్డ తీర్మానాలన్నీ ప్రభుత్వ 
దృష్టిలో రాజకీయాలే అయినవి! ఆంధ్ర మహాసభ వారు ప్రభుత్వము విధించిన 


34 బహుముఖ ప్రజ్ఞాశాలి 


షరతులకు వ్యతిరేకంగా మహాసభ కార్యక్రమము సాగించినారనే నేరారోపణ చేస్తూ 
మూడు సంవత్సరాల వరకూ ఆంధ్ర మహాసభ మూడవ సమావేశం జరుపుకోవడానికి 
ప్రభుత్వం వారు అనుమతి ఇవ్వడానికి నిరాకరించిరి.” 

ఏమైనా దేవరకొండ ఆంధ్రమహాసభవల్ల తెలంగాణములోని నవయువకులలో 
ఒక కొత్త ఉత్సాహం కలిగింది. కొంచెం బరువైన తీర్మానాలు ప్రభుత్వం ఎదుటికి 
వచ్చాయి. బూర్లులవారి అధ్యక్షోపన్యాసం అనర్గళమై, భావగాంభీర్యం కలిగి, 
ఆంధ్రోద్యమ భవిష్యత్తును సూచించేదిగా ఉండెనని మాడపాటి హనుమంతరావుగారు 
అన్నారు. 

ఈ మహాసభ సందర్భంలో స్ఫుటంగా కానవచ్చిన మరొక విశేషం ఆనాటి 
సుప్రసిద్ధ హరిజన నాయకులుసభలో ప్రముఖంగా పాల్గొని మంచి ఉత్సాహం చూపడం. 
వారు దీనిని తమ సభగా భావించి, తమ మనస్సులలో ఉన్న భావాలను స్వేచ్చగా 
వెల్లడించారు. “శ్రీ భాగ్యరెడ్డి వర్మ, వారి సహచరులు అస్పృశ్యతా నివారణ గూర్చి 
ప్రచారం చేశారు. వెట్టిచాకిరీ (forced labour) తొలగించి, హరిజనులకు సర్వ 
మానవులవలె స్వాతంత్ర్యము నొసగవలెనని వారు ఆంధ్ర మహాసభ వేదిక నుండి 
ప్రార్థించారు. హరిజనులకు దేవాలయ ప్రవేశం, చేదుడు బావులలో (నూతులు) 
నీరు తోడుకునే అవకాశం, ఇతర స్వాతంత్ర్యాలు హరిజనులకు ఇవ్వవలెనని 
విన్నవించారు. నిమ్న జాత్యుద్ధరణ తీర్మానాన్ని ఆంధ్ర మహాసభవారు ఏకగ్రీవముగా 
అంగీకరించిరి.”* 

ఈ మహాసభ సందర్భంలో అనవాయితీగా జరిగే ఆంధ్ర మహిళాసభ 
సమావేశం డా॥ టి. వరలక్ష్మమ్మగారి అధ్యక్షతన జరిగింది. ఈమె వితంతు వివాహం 
చేసుకొన్న సంఘ సంస్కర్రి. పేరు పొందిన సమాజ సేవా పరాయణురాలు. 
ప్రసవశాస్త్రంలో ప్రవీణురాలు. ఆ శాస్త్రంపై ఒక గ్రంథం కూడా రచించారు. ఈమె 
తన ఉపన్యాసంలో స్తీ విద్య, రోగులకు ఉపచారం చేయుటకై స్రీలు కొంత వైద్యవిద్య, 
మంత్రసానితనం నేర్చుకోవలసిన అవసరం నొక్కి చెబుతూ, ఆరోగ్యవారాలు, శిశు 
వారాలు జరుపవలెనని ప్రబోధించారు. గోషాపద్ధతిని (పరదా పద్ధతి) ఖండించారు. 
కళావంతులలో వివాహపద్ధతిని ప్రవేశపెట్టవలెనని సూచించారు. 

ఈ మహాసభ సందర్భంలో జీవరక్షా జ్ఞాన ప్రచారక మండలివారు ప్రతిరోజూ 
గీతాలు పాడుతూ ప్రార్థనలు సల్పుతూ, తెల్లవారుజామున నగర సంకీర్తనం జరుపుతూ, 
రాత్రులందు యక్షిణీ దీపముల ద్వారా భూతదయ ప్రబోధం కావించారు. పద్మశాలీ 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 35 


సోదరుల సర్మసు ప్రదర్శనలు జరిగినవి. ప్రభుత్వశాఖలు ప్రదర్శనములు ఏర్పాటు 
చేశాయి. ఈ ద్వితీయాంధ్ర మహాసభవల్ల ఆంధ్రోద్యమం మరొక మెట్టు పైగ బ్రాకింది. 

పైన చెప్పినట్లే మూడవ ఆంధ్రమహాసభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 
చివరకు ప్రభుత్వ విధానాలను విమర్శించకుండా ఉంటే అనుమతి ఇస్తామనీ, అందుకు 
పూచీగా రెండు వేల రూపాయల నగదు జమానతుకట్టాలనీ, ప్రభుత్వం 
తెలియపరచింది. నగదు జమానతు కట్టనక్కర లేకుండా మహాసభ జరుపుకోవడానికి 
ఆంధ్రోధ్యమ నాయకులు ప్రయత్నించారు. ఆంధ్రోద్యమం రాజకీయమైనది కాదనీ, 
అది తెలంగాణా వాసుల సారస్వత, సాంఘిక, నైతిక అభివృద్ధికోసం ఉద్దేశింపబడినదనీ 
ఉద్యమ నిర్వాహకుల వాదం. తుదకు పోలీసుశాఖ మంత్రిగారితో మాట్లాడడానికి 
మాడపాటి హనుమంతరావు పంతులుగారు, బూర్గుల రామకృష్ణారావుగారు వెళ్ళారు. 
ఆ సమావేశంలో జరిగిన సంభాషణ ఒక ముచ్చటగా, వినోదం గోల్పేదిగా ఉంది. 
మాడపాటి హనుమంతరావు పంతులుగారు దానిని గ్రంథస్థం చేసి ఉన్నారు." 

సమావేశంలో ప్రభుత్వం తరపున పోలీసుశాఖ మంత్రి కర్నల్‌ ట్రెంచ్‌గారు, 
పోలీసు శాఖాధిపతి ఆర్మ్‌స్ట్రాంగ్‌ గారు, డిప్యూటీ హోం సెక్రటరీ అక్కడ ఆసీనులై 
ఉన్నారు. జరిగిన సంభాషణల వివరమిది : ఆంధ్ర మహాసభ పక్షాన బూర్గుల 
రామకృష్ణారావుగారే ఆనాడు మాట్లాడారు. 

బూర్డుల రామకృష్ణారావు : మా ఉద్యమం కేవలం విశేషముగ గ్రంథాలయముల 
మూలమున విజ్ఞానం వ్యాపింపచేయునది. 

పోలీసు శాఖాధిపతి ఆర్మ్‌స్ట్రాంగ్‌ : సర్‌ గ్రంథాలయోద్యమ మనగా నేమో 
నేను బెంగాలులో మంచి అనుభవం సంపాదించితిని. గ్రంథాలయములనగా విప్లవ 
సంఘములు (Revolutionary bodies). అంతే. మరేమీ లేదు. 

పోలీసుశాఖ మంత్రిగారికీ, బూర్లులవారికీ మధ్య జరిగిన సంభాషణ ఇట్లా 
వుంది : 

అమాత్యులు : జమానతు దాఖలు చేయుటకేల ఆక్షేపణ? అంత మాత్రం 
ద్రవ్యం మీరు చెల్లించజాలరా? చెల్లించినచో అది తుదకు ప్రభుత్వం వారు 
లాగుకొనెదరనుకొనుచున్నారా? 

బూర్గుల : రాజ్యంలోని సగ భాగమునకు ప్రాతినిధ్యం వహించే మేము ఈ 
మాత్రం ధనం చెల్లించజాలమని కాదు. దీనిని సర్మారువారు ఎట్లయినను 
లాగుకొందురనియు కాదు. జమానతు ఇచ్చి మహాసభ జరుపుట మా 


36 బహుముఖ ప్రజ్ఞాశాలి 


ఆత్మగౌరవమునకు భంగకరము. మహాసభ నిర్వహించుతున్న విద్యా వైజ్ఞానిక సామాజిక 
సేవను గురించి దేశీయుల హృదయములందుగల గౌరవ భావమును ఇట్టి షరతు 
నిర్మూలింపగలదని మాకు భయము కలదు. కనుక మేము ఒప్పుకోము. 

అమాత్యులు : మంచిది. సెలవిత్తుము. ముందైన బుద్ధిగల పిల్లలవలె 
వర్తింపుడు. 

ఇది 1934 సంవత్సరం నాటి మాట! 

నిజాం బంట్లు ఏ విధంగా మాట్లాడుతారో బూర్లులవారికి తెలియని సంగతి 
కాదు. వారితో ఆయన తగాదా పడేవారు కారు. ఏదైనా రాజ్యాంగ విషయం చర్చకువస్తే 
దృఢవైఖరి అవలంబించి గట్టి సమాధానం చెప్పేవారు. ఈ పోలీసు మంత్రికి, 
అందులోనూ తాను ఆకాశం నుంచి ఊడిపడ్డానని భావించే ఆంగ్రేయునికి ఆయన 
బుద్ధిచెప్ప ప్రయత్నించేవారు కారు. తృణీకారభావంతో ఉపేక్షించారు. చుట్టుపట్ల 
ఉన్న తక్కిన బ్రిటిషిండియాలో స్థానిక స్వపరిపాలన కూడా వచ్చి ప్రజా ప్రతినిధులు 
స్థానికాధికారాలను చెలాయిస్తూ ఉన్న రోజుల్లో నిజాం రాజ్యంలో సభలు 
జరుపుకోవడానికి అనుమతి కోసం ఇన్నిపాట్లు పడవలసి వచ్చింది! (బ్రిటిషు 
ఇండియాలోని రాష్ట్రాలలో 1885 సంవత్సరంలో లార్డు రిపన్‌ గవర్నర్‌ జనరల్‌గా 
ఉన్న కాలంలో పెట్టిన తాలూకా బోర్డులు, జిల్లా బోర్డులు వంటి స్థానిక పరిపాలనా 
పద్ధతిని హైదరాబాదులో ప్రవేశపెట్టవలసిందిగా 1935 సంవత్సరంలో ఆంధ్రమహాసభ 
వేదిక నుండి ప్రభుత్వం వారిని వేడుకున్నారంటే రాజకీయంగా ఇక్కడి ప్రజలు పరిసర 
రాష్ట్రాలలో నివసించే తమ సోదరుల కంటె 50 సంవత్సరాలు వెనుకబడి ఉన్నారన్న 
మాట. 

తీరా అనుమతి లభించి ఖమ్మంలో మూడవ ఆంధ్ర మహాసభ జరిపితే అక్కది 
స్థానిక “సనాతన ధర్మపక్షావలంబులు” సంఘ సంస్కరణలను గూర్చి ఆంధ్రమహాసభ 
ఏమీ చర్చించరాదనీ, తీర్మానాలు చేయరాదనీ పేచీపెట్టారు. బూర్గులవారి అధ్యక్షతన 
జరిగిన రెండవ మహాసభలో బాల్య వివాహాలను నిషేధించాలని తీర్మానించారు కదా! 
అది బహుశ సనాతనులకు ఆగ్రహం కలిగించి ఉండవచ్చు. ఆ కాలంలో సనాతనులు 
రజస్వలానంతర వివాహాలను ససేమిరా ఆమోదించేవారు కారు. ఆంధ్రమహాసభ 
సంఘసంస్కరణ దృక్పథం కలదనివారికి తెలుసు. అయినా ఈ సనాతనులు అప్పట్లో 
నిజాం తాబేదార్లకు జో హుకుం అనే వారు. నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించేవారు 
కాదు. కాని సంఘసంస్మర్తలన్నాా అస్పృశ్యతను ఖండించే కాంగ్రెసువాదులన్నాా 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 37 


జాతీయవాదులన్నా వారితో కయ్యానికి కాలు దువ్వేవారు. వాదం వేసుకునేవారు. 
బహిష్మరించేవారు. వరంగలు జిల్లా అవ్వల్‌ తాలూక్షారు (జిల్లా కలెక్టరు) సనాతనులైన 
కొందరు వకీళ్ళను ఉసిగొల్పాడు. వారు మహజరు తయారుచేసి సభను నిలుపుదల 
చేయవలసిందిగా విన్నవించుకున్నారు. దానిని సాకుగా తీసుకొని వరంగలు అధికారి 
గడియ గడియకూ సభా నిర్వాహకులకు ఆజ్ఞలివ్వడం మొదలుపెట్టాడు. సనాతనులను 
సమాధాన పరచడానికి బూర్గులవారు ప్రయత్నించారు. తక్కిన విషయాన్ని ఆదిరాజు 
వీరభద్రరావుగారు ఇట్లా చెప్పారు.” “ఈ యధికారితో రాయబారములు సలుపుటకు, 
వాదించుటకు శ్రీ రామకృష్ణారావుగారు పూనుకొనిరి. అప్పట్టున శ్రీ రావుగారు 
ప్రదర్శించిన సహనశీలము, కార్య చతురత, సమయోచిత బుద్ధి గణనీయాంశములు. 
ఆత్మగౌరవమునకుగాని, సభాగౌరవమునకు గాని భంగము రాకుండ మహాసభా 
నిర్వహణమే పరమ కర్తవ్యముగా భావించి కృతకృత్యులయిరి. “అలవి కానిచోట 
నధికుల మనరాదు, కొంచెముండు టెల్ల కొదువ గాదు అను సూక్తి ప్రకారము 
ఖడ్గవాదమును గాక కార్యవాదమునే ప్రధానముగా భావించి సమాధాన పూర్వకముగా 
భావించిరి.” నిజం చెప్పాలంటే ఖమ్మం ఆంధ్రమహాసభ కొన్ని తీర్మానాలను 
చర్చించకుండా వదిలివేయవలసి వచ్చింది. రామకృష్ణారావుగారు హరిజనోద్యమం, 
ఖాదీ ఉద్యమం, వీటన్నిటిలో పాల్గొన్నారు. సంఘ సంస్కార కార్యకలాపాలలో 
పాల్గొనడం వల్ల అప్పటి సాంఘికాచారాల దృష్ట్యా ఆయన విమర్శలకు కూడా 
గురియైనారు. 

ఆంధ్రోద్యమంలో మాడపాటి హనుమంతరావు పంతులుగారికి సహాయకులుగా 
పనిచేసిన ఆదిరాజు వీరభద్రరావుగారు రామకృష్ణారావుగారు ఆంధ్ర మహాసభలకు 
చేసిన సేవలను గూర్చి ఇట్లా చెప్పారు. “తరువాత సమావేశమయిన ఆంధ్ర మహాసభ 
పరంపరలో రావుగారు ప్రముఖ పాత్రను వహించి కృషి సలిపిరి. ఆలోచనా శక్తి, 
రచనా శక్తి, విషయ గ్రహణ శక్తి, క్లిష్ట సామస్యా పరిష్మారశక్తి శ్రీరావుగారి యందు 
పుష్కలముగా నుండుటచే ఆ శక్తులు ఆంధ్ర మహాసభ కెంతయో ఉపకరించెను. 
నియమావళి నిర్మాణము, మహాసభ సూత్ర నిర్ణయము, నిర్బంధ విద్యా విధానము, 
ఆంధ్ర నిధి సేకరణము, మున్నగు వివిధ కార్యకలాపములకు సంబంధించిన ఉప 
సంఘములందు సభ్యులయి, మార్గదర్శకులయి, రాజ్యాంగ సూత్ర వేదిత్వమున 
తమకుగల అపార వైదుష్యమును రాజనీతి చతురతను ప్రదర్శించి, ఆందరను ముగ్గుల 
గావించిరి.”* 


38 బహుముఖ ప్రజ్ఞాశాలి 


రామకృష్ణారావుగారి సతీమణి బూర్గుల అనంత లక్ష్మీదే విగారు 1936 
డిసెంబరులో మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఐదవ ఆంధ్ర మహాసభ 
సందర్భంగా సంప్రదాయం ప్రకారం జరిగిన ఆంధ్ర మహిళా సమావేశానికి అధ్యక్షత 
వహించి మహిళలకు చక్షని ప్రబోధం చేశారు. ఈ ఐదవ ఆంధ్ర మహాసభకు 
కొండా వెంకటరంగారెడ్డిగారు అధ్యక్షులు. క్రమంగా “ఆంధ్ర మహాసభలో రావి 
నారాయణరెడ్డి గారొక నూతన వర్గమునకు నాయకత్వము వహించిరి. తత్సలితముగా 
తరువాత జరిగిన సభలలో జాతీయపక్షము, మరియు కమ్యూనిస్టు పక్షము అను 
రెండు ప్రస్ఫుటమైన వర్గాలు ఏర్పడినవి....భువనగిరి మహాసభ తరువాత ఆంధ్ర 
మహాసభ రెండు మహాసభలుగా చీలిపోయినది. ఒకటి జాతీయాంధ్ర మహాసభ. 
రెండవది రావి నారాయణరెడ్డిగారి ప్రాబల్యము కలిగిన ఆంధ్ర మహాసభ. భువనగిరి 
మహాసభను బహిష్కరించిన ఆంధ్ర (జాతీయ) నాయకులు 1945లో మణికొండలో 
మందుముల నరసింగరావుగారి అధ్యక్షతన పండ్రైెండవ మహాసభ కావించిరి. ఈ 
మహాసభకు కొండా వెంకటరంగారెడ్డిగారు పెట్టని కోటలై యుండిరి. ఆంధ్ర పితామహ 
మాడపాటి మనుమంతరావు పంతులుగారి ఆశీస్సులు ఈ సభకు లభించినవి. బూర్గుల 
రామకృష్ణారావు పంతులుగారి సానుభూతి కూడా లభించినది.” 

ఈ విధంగా రామకృష్ణారావుగారు జాతీయోద్యమ శక్తులను బలపరుస్తూ 
హైదరాబాదు రాష్ట్ర ప్రజాజీవితంలో ప్రముఖ స్థానమాక్రమించారు. 1946లో మెదకు 
జిల్లా కంది గ్రామంలో పదమూడవ ఆంధ్ర మహాసభ జమలాపురం కేవశరావుగారి 
అధ్యక్షతన జరిగిన తర్వాత, ఆంధ్ర మహాసభ స్టేట్‌ కాంగ్రెసులో లీనమైపోయింది. 
స్టేట్‌ కాంగ్రెస్‌ ఆంధ్ర ప్రాంత సంఘం ఏర్పడింది. 


సూచికలు 


1. “స్రవంతి”, 1967 నవంబరు సంచికలో ఆదిరాజు వీరభద్రరావు గారి వ్యాసం 
నుండి 
ఆదిరాజు వీరభద్రరావుగారి వ్యాసం నుంచి- 
కపిల కాశీపతిగారి “బ్రహ్మానంద యాత్ర అనే గ్రంథంలో - 
“50 సంవత్సరాల హైదరాబాదు’, రచయిత - శ్రీ మందుముల నరసింగరావు 
- 1977. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 39 


40 


“తెలంగాణా ఆంధ్రోద్యమం'” రెండవ భాగంలో. 

ఆనాటి హైదరాబాదు రాజ్యంలో 16 జిల్లాలుండేవి. వాటిలో 8 జిల్లాలు 
హైదరాబాదు నగరము, తెలంగాణాలో ఉన్నవి. వరంగలు, కరీంనగర్‌, 
నల్లగొండ, మహబూబ్‌నగర్‌, మెదకు, నిజామాబాదు, అ(త్రాఫ్‌ బల్లా, 
ఆదిలాబాదు తెలంగాణా జిల్లాలు. అప్పటికి ఖమ్మం జిల్లా లేదు. 

“స్రవంతి 1967 నవంబరు సంచిక వ్యాసం. 

“స్రవంతి” 1967 నవంబరు సంచిక వ్యాసంలో. 

“తెలంగాణాలో జాతీయోద్యమాలు”, రచయిత దేవులపల్లి రామానుజరావు, 
దేశీ ప్రచురణ, సెప్టెంబరు 1974. 


బహుముఖ ప్రజ్ఞాశాలి 


6. స్టేట్‌ కాంగ్రెసు నాయకుడు 


'హైదరాబాదు స్ట్రేటు కాంగ్రెసు వ్యవస్థాపకులలో బూర్జుల రామకృష్ణారావుగారు 
ముఖ్యులు. 

1937 డిసెంబరులో భారత జాతీయ కాం[గెసు మహాసభ సుభాస్‌చంద్ర 
బోసు అధ్యక్షతన హరిపురాలో జరిగింది. ఆ సభకు హైదరాబాదు నుంచి చాలా 
మంది ప్రతినిధులు వెళ్ళారు. ఆ మహాసభలో దేశీయులు పోరాడి, సంపాదించే 
స్వాతంత్ర్యం దేశీయ సంస్థానాల ప్రజలకు కూడా సమానంగా వర్తిస్తుందనీ, అయితే 
దేశీయ సంస్థానాల ప్రజలు వారి శక్తి సామర్థ్యాల పైననే పూర్తిగా ఆధారపడి 
ఆందోళనలు, పోరాటం జరుపవలసి ఉంటుందనీ ఒక తీర్మానం చేయబడింది. అఖిల 
భారత జాతీయ కాంగ్రెసు ఒరవడిలోనే హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ అనే పేరుతో 
ఒక సంస్థను ఏర్పాటు చేయవలెనన్న సంకల్పం ఇక్కడి నాయకులకు కలిగింది. 
1938 జనవరి 29 నాడు వీరు ఒక సమావేశం జరిపి స్టేట్‌ కాంగ్రెసు స్థాపనకు 
ఏకగ్రీవంగా ఒక నిర్ణయం చేశారు. ప్రాథమిక సభ్యులను చేర్చించడానికీ, సంస్థను 
క్రమబద్ధంగా నిర్మాణం చేసేందుకు అవసరమైన ఇతర చర్యలు తీసుకోవడానికీ 
1938 జూలైలో ఒక తాత్మాలిక సమితిని (ProVisiOnal Committee) ఏర్పాటు 
చేశారు. ఈ సమితిలో బూర్గుల రామకృష్ణారావు, జి. రామాచారి, హరిశ్చంద్ర హెడా, 
శ్రీధర నాయక్‌, జనార్దనరావు దేశాయి, సిరాజుల్‌ హసన్‌ తిర్మిజీ, పాండురంగ 
జోషి రామకృష్ణ ధూత్‌ సభ్యులు. ఈ తాత్మాలిక సమితి జాతీయభావాలుగల అన్ని 
మతాల వారినీ, అన్ని కులాల వారినీ హైదరాబాదు స్టేట్‌ కాంగ్రెసులో చేరవలసిందని 
విజ్ఞప్తి చేసింది. దాదాపు 1200 మంది స్టేట్‌ కాంగ్రెస్‌ సభ్యులుగా చేరారు. 

స్టేట్‌ కాంగ్రెస్‌ తాత్మాలిక సమితి కన్వీనర్‌ అయిన బూర్గుల రామకృష్ణారావుగారు 
ఒక పత్రికా ప్రకటనలో హైదరాబాదు స్టేట్‌ కాంగ్రెసుకు ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెసుతో 
ఎలాంటి సంబంధం లేదనీ, ఈ సంస్థ తన లక్ష్యాలలో, కార్యక్రమాలలో ఈ రాష్ట్ర 
ప్రజలకే వర్తించి ఉండగలదనీ, రాజకీయంగా కాక మత రీత్యా బైటి ప్రాంతంలో 
పనిచేస్తూ ఉన్న ఏ సంస్థతోనూ సంబంధం కలిగి ఇది వ్యవహరించదనీ, ఆసఫియా 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 41 


రాజవంశపు ఛత్రచ్చాయ క్రింద బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన ఈ సంస్థ లక్ష్యమనీ 
స్పష్టం చేశారు." భారత జాతీయ కాంగ్రెసు అంటే నిజాం ప్రభుత్వం బెదిరిపోయేది. 
కాబట్టి ఈ విధంగా చెప్పవలసి వచ్చింది. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఏమిటి 
అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. అంటే ప్రజాస్వామిక పద్ధతి ప్రకారం వయోజన ఓటింగు 
హక్కుతో ఎన్నుకోబడ్డ ప్రతినిధులచే నడుపబడే ప్రభుత్వం. అయితే అట్టి ప్రభుత్వం 
నిజాం రాజు ఆధ్వర్యాననే పాలించగలదని స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకులు స్పష్టం చేశారు. 
కాని హైదరాబాదులో బాధ్యతాయుత ప్రభుత్వం అనేది ఏ పేరుతో ఏ రూపంలో 
ఏర్పడినా అది హిందూ ప్రజల ఆధిక్యతకే దారి తీస్తుందనీ, అట్టి ఉద్యమానికి తాము 
సమ్మతించరాదని నిజాం ముస్లిం నాయకులు భావించారు. బాధ్యతాయుత పరిపాలన 
ఆనఫ్‌జాహీ వంశం వారి నిరంకుశ పాలనకు గొడ్డలి పెట్టు అని నిజాం ప్రభుత్వం 
బెదిరిపోయింది. అయినప్పటికీ రామకృష్ణారావుగారు కొందరు మిత్రులను కలుసుకొని 
వారికి విశ్వాసం కలిగేట్టు నచ్చజెప్పారు. వారు సహకరిస్తామని అన్నారు. 
తాత్మాలిక సమితి సభ్యులను చేర్చిస్తూ పోయింది. సర్వసభ్య సమావేశాన్ని 
జరిపి స్టేటు కాంగ్రెసు నియమావళిని ఆమోదించడానికి, కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికీ 
1938 సెప్టెంబరు 9వ తేదీన సమావేశమవడానికి నిర్ణయించింది. కాని హైదరాబాదు 
ప్రభుత్వం సెప్టెంబరు నెల మొదటివారంలో శాంతి భద్రతలకు సంబంధించిన 
ప్రజారక్షణ శాసనాన్ని అమలుపరుస్తూ నిజాం వారి ఫర్మానాను జారీ చేసింది. అప్పటి 
హైదరాబాదు ప్రధానమంత్రి సర్‌ అక్బర్‌ హైదరి ఆధ్వర్యాన 1938 సెప్టెంబరు 7వ 
తేదీన నిజాం ప్రభుత్వం స్టేట్‌ కాంగ్రెసును చట్ట విరుద్ధమైన సంస్థగా ప్రకటిస్తూ 
నిషేధించింది. చట్ట విరుద్ధంగా ప్రకటించడానికి ప్రభుత్వం చెప్పిన కారణం స్టేట్‌ 
కాంగైస్‌ మత పాక్షిక సంస్థ అని! (Communal Organisation). దీనితో సెప్టెంబరు 
9వ తేదీన జరగవలసిన సమావేశం వాయిదాపడింది. ఈ విధంగా స్టేట్‌ కాంగ్రెస్‌ 
అన్ని హంగులతో పుట్టకముందే నిజాం ప్రభుత్వం దానిని నిషేధించిందన్న మాట: 
దీనిపై స్టేట్‌ కాంగ్రెస్‌ తాత్కాలిక సమితివల్ల అధికారం పొందిన ప్రతినిధి-వ్యవహర్త 
హోదాలో బూర్గుల రామకృష్ణారావుగారు నిజాం ప్రభుత్వ రాజ్యాంగ వ్యవహారాల 
కార్యదర్శియైన నవాబ్‌ అలీయావర్‌ జంగ్‌ను కలిసి సంభాషణలు జరిపారు. స్టేట్‌ 
కాంగ్రెస్‌ ఏ విధంగానూ మతపాక్షిక సంస్థ కాదనీ, రాష్ట్రం వెలుపలి ఫ్‌ సంస్థతోనూ 
దీనికెట్టి సంబంధాలులేవనీ, అయితే సభ్యులు వ్యక్తి గతంగా బైటి రాజకీయ 
నాయకులతో పరస్పరం అభిప్రాయాలు తెలుపుకున్నా లేక బైటివారి సలహాలు పొందినా 
అట్టివారిని నిర్భంధపరచడం సాధ్యపడదనీ రామకృష్ణారావుగారు అలీయావర్‌ 


42 బహుముఖ ప్రజ్ఞాశాలి 


జంగ్‌గారికి తెలియపరిచారు. జంగ్‌గారు రావుగారి ముందు రెండు అంశాలు 
ఉంచారు. ఒకటి - స్టేట్‌ కాంగ్రెస్‌ పేరు మార్చాలి. ముఖ్యంగా ‘కాంగ్రెసు’ అనే 
పదాన్ని తొలగించాలి. రెండవది ప్రభుత్వం స్టేట్‌ కాంగ్రెసును మతపాక్షిక సంస్థ అని 
చెప్పింది. కాబట్టి ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌ నాయకుడైన బహద్దూర్‌యార్‌ జంగ్‌కూ, 
జాతీయవాది అయిన మందుముల నరసింగరావుగారికీ ఆ మధ్య జరిగిన 
సంభాషణలలో ఎంత వరకు సయోధ్యకుదిరిందీ, దాని వివరాలేమిటీ ప్రభుత్వానికి 
స్పష్టంచేయాలి. పై ఇద్దరి సంభాషణలు 'జంగ్‌-సింగ్‌ సంభాషణలు అనే పేరుతో 
హైదరాబాదు చరిత్రలో ప్రసిద్ధిజెందినవి. జంగ్‌ అంటే బహద్దుర్‌యార్‌జెంగ్‌, సింగ్‌ 
అంటే మందుముల నరసింగరావు. రెండు మూడు నెలలపాటు ఈ సంభాషణలు 
జరిగాయి. ముస్లిముల మత సాంస్కృతిక హక్కులు, ప్రభుత్వోద్యోగాలు, బాధ్యతాయుత 
ప్రభుత్వం అనే అంశాలపై ఈ సంభాషణలు సాగినవి. తుదకు బాధ్యతాయుత ప్రభుత్వం 
అనే అంశంపై సంభాషణలు విఫలమైనవి. 

బూర్గుల రామకృష్ణారావు స్టేట్‌ కాంగ్రెస్‌ తాత్కాలిక సమితి ప్రతినిధిగా అన్ని 
విషయాలు ప్రభుత్వ కార్యదర్శికి నచ్చజెప్ప ప్రయత్నించారు. కాని స్టేట్‌ కాంగ్రెసుపై 
నిషేధాన్ని తొలగించడానికి నిజాం ప్రభుత్వం నిరాకరించింది. సంప్రదింపులు 
విఫలమైనవి. * అప్పుడు కాంగ్రెసువారు తాత్కాలిక సమితిని రద్దుచేసి దాని స్థానంలో 
కార్యాచరణ సమితిని (6౮02101101 ACti0n) ఏర్పాటు చేశారు. కార్యాచరణ సమితి 
సమావేశమై ప్రభుత్వాజ్ఞలను ధిక్కరిస్తూ మహారాష్ట్ర నాయకుడైన గోవిందరావు నానల్‌ 
నాయకత్వంలో 1938 అక్టోబరు 24 తేదీన హైదరాబాదు స్టేట్‌ కాంగ్రెసు 
స్థాపించబడిందని ప్రకటిస్తూ, కార్యాచరణ సమితియే స్టేట్‌ కాంగ్రెస్‌ కార్యవర్షంగా 
వ్యవహరించ గలదని ప్రకటన చేసింది. దీని అధ్యక్షుడు గోవిందరావు నానల్‌; ప్రధాన 
కార్యదర్శి రామకృష్ణ ధూత్‌; సభ్యులు; రావి నారాయణరెడ్డి, జనార్దనరావు దేశాయి, 
శ్రీనివాసరావు బోరీకర్‌. వీరు స్టేట్‌ కాంగ్రెసుపై నిషేధాజ్ఞకు వ్యతిరేకంగా 1938 
అక్టోబరు 24 తేదీన సత్యాగ్రహం చేశారు. ప్రభుత్వం వీరిని నిర్బంధించింది. మరి 
మూడు రోజులకు స్వామి రామానంద తీర్ధ మొదటి డిక్టేటర్‌గా సత్యాగ్రహం చేసి 
అరెస్టు అయ్యారు. ఈ విధంగా కొన్ని దళాలు సత్యాగ్రహం చేశాయి. చివరకు 
గాంధీ మహాత్ముని ఆదేశానుసారం 1938 డిసెంబరు 24 తేదీన సత్యాగ్రహం 
నిలిపివేయబడింది. బూర్గుల రామకృష్ణారావుగారు ఈ సందర్భంలో సత్యాగ్రహంచేసి 
జైలుకు వెళ్ళలేదు. సంప్రదింపులు, రాయబారాలతో నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించడానికి 
ఆయన శతవిధాల ప్రయత్నించారు. ఆయన ప్రధానంగా రాజ్యాంగ విధానవాది. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 43 


ప్రజా బహుళ్యపు నాయకులు కారు. స్వామీజీవలె ప్రజానీకపు నాయకులు (Mas5s 
leader) కారు. అటువంటివారు జైలుకు వెళ్ళడంకన్నా బైట ఉండి సలహా 
సంప్రదింపులతో ఏమైనా సాధించేందుకు అవకాశాలు ఎల్లప్పుడూ ఉంటాయి. 

రామకృష్ణారావుగారు అరెస్టు అయిన సందర్భాలు లేకపోలేదు. 1942 అక్టోబరు 
2వ తేదీన (అనగా క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో మహాత్ముని జన్మదినాన) వారు 
క్విట్‌ ఇండియా నినాదంచేస్తూ సత్యాగ్రహం చేయబూనుకున్నారు. కాని కొందరు 
ముస్లిం నాయకులు వారి సభకు అనుమతి తెప్పిస్తామని వారిని ఆపారు. వారు 
తిరిగి అక్టోబరు 8వ తేదీన హైదరాబాదులోని విక్టరీ ప్లే గ్రౌండ్‌ మైదానంలో 
జాతీయపతాకాన్ని ఎగురవేస్తూ క్విట్‌ ఇండియా నినాదాలు చేస్తూ బహిరంగ సభలపై 
నిషేదాజ్ఞలను ఉల్లంఘిస్తూ సత్యాగ్రహంచేశారు. ప్రజలు రాకుండా పోలీసులు అన్ని 
మార్గాలలో నిలబడి జనాన్ని ఆప ప్రయత్నించారు. కాని ప్రజలు వందలకొద్దీ ఆ 
మైదానానికి వచ్చి క్విట్‌ ఇండియా నినాదాలు చేశారు. రావుగారిని అరెస్టు చేసి 
మూడు రోజులు నిర్బంధంలో ఉంచి విడుదల చేశారు. 

1947 మే 7వ తేదీన సోషలిస్టు పార్టీ నాయకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ 
హైదరాబాదు వచ్చి సికింద్రాబాదు కర్బలా మైదానంలో జరిగిన బ్రహ్మాండమైన 
బహిరంగ సభలో నిజామును మీర్‌జాఫర్‌గా వర్ణించారు. మరుసటి రోజు ఆయన 
హైదరాబాదులో రఘునాథ్‌బాగ్‌ సభలో ప్రసంగించవలసి ఉంది. కాని పోలీసులు 
ఆ రాత్రే ఆయనను అరెస్టుచేసి హైదరాబాదు నుండి ఆయనను బహిష్కరిస్తున్నట్లు 
ప్రకటించి, బొంబాయికి పంపారు. రఘునాథ్‌బాగ్‌ సభను ప్రభుత్వం నిషేధించింది. 
జంటనగరాలలో ఉద్రిక్తత హెచ్చింది. 144 సెక్షన్‌ ప్రకటించారు. అయినా భాయి 
రామమూర్తినాయుడు సభ జరిపారు. వేల కొద్దీ జనం వచ్చారు. బూర్గుల 
రామకృష్ణారావుగారు ఈ బహిరంగ సభలో ప్రసంగిస్తూ జయప్రకాశ్‌ నారాయణ్‌వంటి 
స్వాతంత్ర్య యోధుణ్ణి హైదరాబాదు నుంచి బహిష్మరించడాన్ని ఖండిస్తూ తీర్మానం 
చదివారు. వారిని, వారితోబాటు రామమూర్తి నాయుడు, ఆర్‌.వి. బిడప్‌, బసవరాజు, 
ఈశ్వరయ్యలను ప్రభుత్వం నిర్బంధించింది. ఇవన్నీ స్టేట్‌ కాంగ్రెస్‌ పోరాటంలోని 
మహోజ్వల ఘట్టాలు. 

చివరకు నిజాం ప్రభుత్వం 1946 జూన్‌ 3వ తేదీన స్టేట్‌ కాంగ్రెస్‌పై నిషేధాన్ని 
ఉపసంహరించుకుంది. దాదాపు 8 సంవత్సరాలు స్టేట్‌ కాంగ్రెసు అజ్ఞాతవాసం 
చేయవలసి వచ్చింది. ఆంధ్ర మహాసభ, మహారాష్ట్ర కర్ణాటక పరిషత్తులు స్టేట్‌ 
కాంగ్రెసులో లీనమైపోయాయి. 


44 బహుముఖ ప్రజ్ఞాశాలి 


స్టేట్‌ కాంగ్రెసు అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికలలో స్వామి రామానంద తీర్థ, 
బూర్గుల రామకృష్ణారావుగారలు పోటీ చేశారు. చాలా గట్టిపోటీ ఇది. మూడు ఓట్లతో 
స్వామీజీ గెలిచారు. యువతరం వారు బూర్గులవారు మితవాది అని ప్రచారం చేసి 
స్వామీజీని గెలిపించ బూనుకున్నారు. స్వామీజీ ప్రజా బాహుళ్యపు నాయకుడు కదా. 

హైదరాబాదు స్టేట్‌ కాంగ్రెసు మహాసభ హైదరాబాదు నగరంలోని 
ముషీరాబాదు మైదానంలో 1947 జూన్‌ 16,17,18 తేదీలలో భారీ ఎత్తున జరిగింది. 
స్వామి రామానంద తీర్ధ అధ్యక్షత వహించారు. వారు తమ అధ్యక్షోపన్యాసంలో 
హైదరాబాదు ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావాలనీ, ప్రజాస్వామ్య పద్ధతిలో 
వయోజన ఓటింగుద్వారా శాసనసభకు ఎన్నికలు జరగాలనీ, భారత రాజ్యాంగ 
పరిషత్తులో పాల్గొనడానికి నిర్ణయించి హైదరాబాదు ప్రతినిధులను ఎన్నుకోవాలనీ 
ఉద్దాటించారు. 

బూర్గుల రామకృష్ణారావుగారు ఈ మహాసభలో ప్రధాన రాజకీయ తీర్మానాన్ని 
ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంలో హైదరాబాదు భారత యూనియన్‌లో విలీనం కావాలి. 
బాధ్యతాయుత ప్రభుత్వాన్ని స్థాపించాలి అని కోరారు. బ్రిటిషు వారు భారతదేశం 
నుంచి వెళ్ళిపోయాక తాను స్వతంత్ర ప్రతిపత్తిగల రాజు హోదాను పొందే అర్హత 
కలిగి ఉంటానని నిజాం ఒక ఫర్మాన్‌ ద్వారా ప్రకటించినందుకు ఈ తీర్మానంలో 
విచారం వెలిబుచ్చబడింది. హైదరాబాదు రాష్ట్రాన్ని భారతదేశం నుండి విడదీసి 
నిరంకుశ ప్రభుత్వాన్ని స్థావించడానికి జరిగే ఎట్టి ప్రయత్నాన్నయినా 
ప్రతిఘటించవలసిందిగా స్టేట్‌ కాంగ్రెసు సంస్థ ప్రజానీకానికి పిలుపు నిచ్చింది. 
స్టేట్‌ కాంగ్రెసు ధ్యేయాన్ని సాధించడానికి, ముందు ముందు ఏర్పడబోయే ఎట్టి 
ఉపద్రవకర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తగు చర్య తీసుకునే అధికారాలు కార్యవర్గం 
కలిగి ఉంటుందని కూడా (ప్రకటించబడింది. ఈ తీర్మానంలో ఒక ముఖ్య విషయం 
ఏమిటంటే - హైదరాబాదు రాష్ట్రంలోని ప్రజలు, వారు ఆంధ్రులు కాని, 
మహారాష్టులుకాని, కన్నడులుకాని, హిందువులు లేక ముస్లిములు కాని ఆయా పరిసర 
ప్రాంతాలలో నివసించే ప్రజల తాలూకు వారేననీ, కొన్ని చారిత్రక సంఘటనలు 
కారణంగా కృత్రిమమైన హద్దులు ఏర్పడ్డవనీ నిజాం రాజుకు హెచ్చరిక చేయడం. 
కాబట్టి నిజాం ఈ హెచ్చరికను లక్ష్యపెట్టకపోతే కృత్రిమమైన సరిహద్దులు 
చెరిపివేయబడతాయన్న హెచ్చరిక ఈ తీర్మానంలోనే ఉంది. 

రాష్ట్రమంతటా భయానకమైన ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినప్పుడు రామకృష్ణారావు 
గారు, కొండా వెంకట రంగారెడ్డి, డా॥ ఎం. చెన్నారెడ్డి, కాశీనాథరావు వైద్యగారలను 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 45 


వెంటబెట్టుకొని గ్రామాలలో పర్యటించారు. ప్రజలు హత్య గావింపబడుతున్నారు. 
ఆస్తులు దోపిడీ అవుతున్నవి. ఇళ్ళు తగలబెడుతున్నారు. వెళ్లిన ఈ కాంగ్రెసు 
నాయకులను పోలీసులూ, ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌వారూ ఒక గ్రామంలో నిలువకుండా 
చేశారు. పగలు నిజాం పోలీసుల, రజాకార్ల దిన్‌కీ సర్కార్‌, రాత్రులు సాయుధ 
కమ్యూనిస్టుల రాత్‌కీ సర్మార్‌గా ఉంది పరిస్థితి! ఆ స్థితిలో ఈ నాయకులు గ్రామస్తులకు 
ధైర్యం చెప్పారు. కాంగ్రెస్‌ జెండా చూపి వారికి తమపట్ల విశ్వాసం కలుగజేశారు. 
వారితో మాట్లాడి ఊరట కలిగించారు. 

నిజాం రాజ్యంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణలేని స్థితి ఏర్పడినప్పుడు 
విఖ్యాత న్యాయవాదులైన రామకృష్ణారావు, ఎన్‌.కె.రావు, కొండా వెంకటరంగారెడ్డి 
గారలు రాష్ట్రంలోని న్యాయవాదులంతా కోర్టులను బహిష్మరించాలనీ, తద్వారా 
ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలనీ విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాలలో న్యాయవాదులు 
కోర్టులు బహిష్కరించారు. స్టేట్‌ కాంగ్రెస్‌ ఉద్యమం అప్రతిహతంగా సాగిపోయింది. 

అయితే చివరకు పోలీసు చర్యతోగాని నిజాం లొంగలేదు. 1948 సెప్టెంబరు 
18వ తేదీ తెల్లవారుజామున భారత సేనలు హైదరాబాదువైపు పురోగమిస్తూ సెప్టెంబరు 
17వ తేదీ సాయంత్రానికి హైదరాబాదు చేరుకున్నవి. నిజాం లొంగి పోయాడు. 
మేజర్‌ జనరల్‌ చౌధురి ఆధ్వర్యాన మిలిటరీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ విధంగా 
1724లో హైదరాబాదులో ఏర్పడ్డ ఆసఫియా రాజ్యం అంతరించి, భారత 
యూనియన్‌లో హైదరాబాదు పార్టు బి రాష్ట్రమైంది. దరిమిలా నిజాం నవాబు మీర్‌ 
ఉస్మాన్‌ అలీఖాన్‌ను హైదరాబాదు రాష్ట్ర రాజప్రముఖ్‌గా భారత (ప్రభుత్వం 
నియమించింది. 

పోలీసుచర్య జరగడానికి దాదాపు ఒక సంవత్సరం ముందు భారత 
ప్రభుత్వానికీ, హైదరాబాదు నిజాముకూ మధ్య యథాతథపు ఒడంబడిక జరిగింది. 
ఈ ఒడంబడిక పైన నిజాం రాజు 1947 నవంబరు 29వ తేదీన సంతకం పెట్టాడు. 
ఈ ఒడంబడిక ననుసరించి హైదరాబాదులో భారత ప్రభుత్వ ఏజెంట్‌ జనరల్‌గా 
కె.ఎం. మున్నీ నియమింపబడ్డారు. 1948 జనవరి 5వ తేదీనుంచి సెప్టెంబరు 21వ 
తేదీవరకూ మున్నీ హైదరాబాదులో ఆ పదవిలో ఉన్నారు. అప్పుడాయన సికింద్రాబాదు 
కంటోన్మెంటులోని “దక్షిణసదన్‌ అనే భవనంలో నివసించారు. నిజం చెప్పాలంటే 
అది ఆయనకు ఉన్నత పదవికాలం కాదు-కష్ట కాలం- హైదరాబాదు జ్ఞాపకాలను 
గూర్చి ఆయన వ్రాసిన ది ఎండ్‌ ఆఫ్‌ ఆన్‌ ఇరా” అనే గ్రంథం చదివితే ఎంతటి 
ప్రమాదకరమైన కాలంలో ఆయన నిజాం రాజధానిలో నివసించారో తెలియవస్తుంది. 


46 బహుముఖ ప్రజ్ఞాశాలి 


ఆయన్ను సందర్శించడానికి నిజాంపోలీసులు ఎవరినీ వెళ్ళనిచ్చేవారుకారు. ఒకవేళ 
ఎవరైనా వెళ్ళి వస్తూ ఉంటే వారి పేరు, వివరాలు వ్రాసి ఉంచుకునేవారు. అట్టివారికి 
ఏమి కీడు జరుగుతుందో ఎవరూ చెప్పజాలేవారు కారు. మున్నీని చంపే ప్రయత్నాన్ని 
కూడా రజాకార్లు చేశారు! నిజాం ప్రధానమంత్రి లాయకలీ, అతని మంత్రులూ, 
ఉన్నతాధికార్లూ మున్నీనీ అవాంఛనీయమైన వ్యక్తిగా పరిగణించారు. వారి దృష్టిలో 
ఆయన ద్రోహి. భారత ప్రభుత్వ గూఢచారి. ఈ విధంగా నిజాం తాబేదార్లు మున్సీకి, 
హైదరాబాదు ప్రజలకూ మధ్య పెద్ద ఎతైన గోడ కట్టేశారు. అయినా ఆయన అందులో 
ధైర్యంగా ఉంటూ తన విధులు నెరవేరుస్తూ ఉండేవారు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ 
కొందరు జాతీయవాదులు, దేశభక్తులూ నిజాం ఆంక్షలను లెక్క చేయకుండా “దక్షిణ 
సదన్‌కు వెళ్ళి ఆయనను దర్శించి మాట్లాడివస్తూ ఉండేవారు. అట్లా సాహసించి 
మున్నీని కలుసుకోవడానికి వెళ్లిన వారిలో రామకృష్ణారావుగారు ప్రథములు. ఈ 
విషయాన్ని వెల్లడిస్తూ మున్నీగారే ఇలా వ్రాశారు: “రామకృష్ణారావు పూర్ణపురుషుడు. 
వినయశీలి. సచ్చీలుడు. నిజాముకు అతి సన్నిహితంగా ఉండే వ్యక్తుల కూటమి 
యొక్క విశ్వాసాన్ని సైతం చూరగొన గలిగిన స్ఫటిక సదృశమైన నిజాయతీపరుడు. 
ఆయన నాతో బహిరంగంగానే వ్యవహరించేవారు. భారతదేశంలో కలిసిపోవడానికి 
ఇష్టపడనట్టి నిజాం నిరోధక శక్తిని అధిగమించడానికి అనుసరించవలసిన విధానాలను 
గూర్చి నాకు చాలా సలహాలు వస్తూ ఉండేవి. వాటన్నిటిని గూర్చి నేను 
శ్రీ రామకృష్ణారావుతో చర్చించాను. ఆయన గుండె నిబ్బరమును, యుక్తాయుక్త 
విచక్షణను, సూక్ష్మ పరిశీలనా దృష్టిని పొగడకుండా ఉండలేకపోతున్నాను. ఒకప్పుడు 
నిజాం బంట్లు కొందరు శ్రీ రామకృష్ణారావును జైలులో పెట్టవలెనని చూచారు. 
క్రూరాతి క్రూరంగా గడచిన ఆ తొమ్మిది మాసాల చరిత్రలో ఒక పర్యాయం నిజాం 
నుంచి ఆయనకు మంత్రి పదవిని ఇస్తామని ఆహ్వానం కూడా వెళ్ళింది. బెదిరింపులకు 
లొంగిపోనట్టే, ఆయన ఎరగా చూపిన పదవీ వ్యామోహానికి కూడా వశుడు కాలేదు.” 

సర్‌ మిర్జా ఇస్మాయిల్‌ నిజాముకు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన 
తన మంత్రి మండలిలో చేరవలసిందిగా ఒక నమ్మకస్తుడైన వ్యక్తి ద్వారా బూర్గుల 
రామకృష్ణారావుగారికి కబురు పంపారు. ఆ ఆహ్వానాన్ని బూర్జుల వారు నిరాకరించారు. 
ఒక వంక స్టేట్‌ కాంగ్రెస్‌ బాధ్యతాయుత ప్రభుత్వం కోసం, భారత యూనియనులో 
హైదరాబాదు సంస్థాన విలీనం కోసం, ఒక మహోద్యమం నడుపుతూ ఉండగా 
తాను తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్న ఆ మంత్రి మండలిలో చేరడం 
అర్థరహితమని బూర్లులవారు కబురుపెట్టారు. అయితే మిర్జా ఇస్మాయిల్‌ ఏ ఉద్దేశంతో 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 47 


హైదరాబాదు ప్రధానమంత్రిగా వచ్చాడో ఆ లక్ష్యసాధనలో కృతకృత్యుడు కాగలిగితే 
తాను సంతోషిస్తానని తెలియ పరిచారు. రామకృష్ణారావుగారు చేర నిరాకరించడంతో 
ఇస్మాయిల్‌ చాలా నిరుత్సాహపడ్డాడు. పైగా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముసల్మీనువారి 
చర్యలు పెద్ద ఉపద్రవంగా పరిణమించడంతో ఆయన ఇది సామదాన భేదోపాయాలతో 
అయ్యేపని కాదని బెంగుళూరు వెళ్ళిపోయి అక్కడి నుంచి తన పదవికి రాజీనామా 
పంపాడు. నిజాము పిలువనంపినా రాలేదు. అలాగే నిజాం 1937లో ఇవ్వజూపిన 
హైకోర్టు న్యాయమూర్తి పదవినికూడా బూర్లులవారు నిరాకరించారు. అరావముదు 
అయ్యంగార్‌ సంస్కరణల కమిటీకి నివేదిక సమర్పించడానికై ప్రజల తరపున మాడపాటి 
హనుమంతరావు పంతులుగారు అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డ కమిటీకి 
రామకృష్ణారావుగారు కార్యదర్శిగా ఉండి సమగ్రమైన నివేదికను తయారు చేశారు. 
ఆ పనిలో వీరు కనపరచిన ప్రతిభను, విజ్ఞతను నిజాం గమనించి హైకోర్టు న్యాయమూర్తి 
పదవి ఇస్తామంటే అంగీకరించలేదు. దేశంలో జాతీయోద్యమాన్ని బలపరచడం, 
నిజాం రాజ్యంలో ప్రజల హక్కులను సాధించడం రామకృష్ణారావుగారి ధ్యేయాలుగా 
ఉండేవి. ఆయన మంత్రిపదవిలోగాని, న్యాయమూర్తి పదవిలోగాని లేకపోయినా, ఆ 
పదవులలో ఉన్నవారు సైతం అభిమానించి, గౌరవించేటంతటి ప్రముఖ వ్యక్తిత్వం 
ఆయనది. 


సూచికలు 


“50 సంవత్సరాల హైదరాబాదు - మందుముల నరసింగరావు, 1977 
2. ఈ విషయాలు “ఫ్రీడం స్ట్రగుల్‌ ఇన్‌ హైదరాబాద్‌ సంపుటాలలో నమోదు 
చేయబడి ఉన్నవి. 
8. “భవన్స్‌ జర్నల్‌ పత్రిక 1967 అక్టోబరు 8 సంచికలో కులపతి లేఖ” శీర్షికతో 
కె. ఎం. మున్నీ “మనసున మెదిలే ఆప్తమిత్రుడు బూర్గుల రామకృష్ణారావు” 
అంటూ వ్రాసిన వ్యాసంలో. ఈ వ్యాసం బూర్లులవారు గుణగణాలను చక్కగా 


అంచెనా వేసింది. 


48 బహుముఖ ప్రజ్ఞాశాలి 


7. పోటీ కాంగ్రెసు 


హైదరాబాదు ప్రజా ఉద్యమం విజయవంతమై సంస్థానం భారత 
యూనియనులో విలీనమైపోయి, శాంతిభద్రతల పరిస్థితి కుదుటపడగానే ప్రజా 
ప్రభుత్వం ఏర్పాటుకాబోయే సమయానికి స్టేట్‌ కాంగ్రెస్‌సంస్థ అతివాద, మితవాద 
వర్గాలుగా చీలిపోయింది. లాయకలీ మంత్రివర్గ ప్రేరేపణపై స్టేట్‌ కాంగ్రెసు అద్యక్షుని 
అనుమతి లేకుండా నిజాం గారి రాజకీయ ప్రతిపాదనలను తీసుకొని సర్దార్‌పటేలు 
వద్దకు వెళ్ళారని ఆరోపిస్తూ శ్రీయుతులు బూర్గుల రామకృష్ణారావు, జి.రామాచారి 
కొండా వెంకటరంగారెడ్డి, కాశీనాథరావు వైద్య ప్రభృతులను కాంగ్రెసులోని అన్ని 
పదవుల నుంచి, స్టేట్‌ కాంగ్రెసు ప్రాథమిక సభ్యత్వం నుంచి, అధ్యక్షుడు స్వామీ 
రామానంద తీర్థ తొలగించారు. తాము అటువంటి ప్రతిపాదనలేవీ తీసుకొని వెళ్ళలేదనీ, 
తాము వెళ్లిన కారణాలను స్పష్టం చేస్తూ తమ సస్పెన్షన్‌ను రద్దు చేయవలసిందిగా 
ఈ నాయకులు కోరారు. సర్దారు పటేలు వినాయకరావు విద్యాలంకార్‌ గారికి ఇచ్చిన 
ఒక టెలిగ్రాములో లాయక్‌ అలీ మంత్రిమండలితో రాజీపడటానికై రామకృష్ణారావుగారు 
ఎప్పుడూ ఎలాంటి ప్రతిపాదనలూ చేయలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ 
అతివాదులైన స్వామీజీ వర్గంవారు వీరి తొలగింపును రద్దుచేయలేదు. అంతకు పూర్వమే 
కొండా వెంకటరంగారెడ్డి ప్రభృతులు స్వామీజీ గ్రూపులోని గోవిందదాస్‌ ష్రాఫ్‌, 
యన్‌.కె.వైశంపాయన్‌ మొదలగువారిని కమ్యూనిస్టులని బాహాటంగానే అంటూ 
ఉండేవారు. అందుకు ప్రతిగా స్వామీజీ అనుయాయులు రామకృష్ణారావు- వెంకట 
రంగారెడ్డి గ్రూపు వారిని మితవాదులనీ, అభివృద్ధి నిరోధకులనీ నిందిస్తూ ఉండేవారు. 
అయితే ఈ తొలగింపులు ఆ విభేదాలను మరింత విషమింపజేశాయి. పైగా 
నోటీసులివ్వడం, సంజాయిషీ అడగడం వంటి పద్ధతి ఏమీ లేకుండా స్వామీజీ కేవలం 
ఏకపక్షంగా నిరంకుశంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతూనే వుంది. స్వామీజీ చాలా 
శాంత స్వభావుడు. ఆయన ఇట్లా వ్యవహరించడానికి గోవిందదాస్‌ ష్రాఫ్‌, మాడపాటి 
రామచంద్రరావు ప్రభృతులు కారకులై ఉంటారనీ, స్టేట్‌ కాంగ్రెస్‌కు పరిపాలనా 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 49 


బాధ్యత అప్పగించబోయే సమయంలో వారు ఇలా చేయడం మితవాదులు 
అధికారంలోకి కాకుండా చూడటమేననీ అభిజ్ఞాలు ఊహించారు. అప్పుడు 
జనార్దనరావు దేశాయి అధ్యక్షులుగా, బూర్గుల రామకృష్ణారావుగారు ప్రధాన కార్యదర్శిగా 
పోటీ కాంగైసు సంస్థ ఏర్పాటైంది. స్వామీజీ కాంగ్రెసును గోసాయి కాంగ్రెస్‌ అనీ, 
పోటీ సంస్థను దేశాయి కాంగ్రెస్‌ అనీ ప్రజలు వ్యవహరించారు. 

తొలగింపబడ్డ వర్గంవారు 1948 డిసెంబరు శవ తేదీన సమావేశమై స్వామీజీ 
నాయకత్వానగల స్టేట్‌ కాంగ్రెస్‌ కార్యవర్గం కాంగ్రెస్‌ వ్యవహారాలను నడపడానికి 
ప్రజావిశ్వాసాన్ని కోల్పోయింది కాబట్టి, దానిని ఇక కొనసాగనివ్వడం సాధ్యపడదని 
అంటూ, ఒక తాత్మాలిక కేంద్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీయే స్టేట్‌ 
కాంగ్రెస్‌ ఆదర్భాలకూ, ప్రజాభీష్టానికీ ప్రాతినిధ్యం వహించగల ఏకైక కార్యవర్గమని 
స్పష్టం చేశారు. స్వామీజీ అధ్యక్షతన గల స్టేట్‌ కాంగ్రెస్‌ కార్యవర్గం అనుసరించిన 
నియంతృత్వ ధోరణిని ఖండించారు. నలుగురు ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులను 
కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేయడమే కాక, కాంగ్రెస్‌ పోరాటంలో పాల్గొనలేదన్న 
అసత్యారోపణతో 46 మంది అఖిల హైదరాబాదు కాంగ్రెసు కమిటీ సభ్యులను 
సంస్థనుంచి బహిష్కరించారు. 62 మంది సభ్యులను అఖిల హైదరాబాదు కాంగ్రెసు 
కమిటీ సమావేశంలో పాల్గొననివ్వలేదు. ఈ చర్యలన్నీ హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెసు 
భవిష్యత్తుకు విషమ స్థితిని తెచ్చిపెట్టాయి. అధ్యక్షుని ఈ చర్య నియంతృత్వ పద్ధతులను 
అనుసరించడం ద్వారా అభిప్రాయ ప్రకటనా స్వేచ్చను, ఎదిరి పక్షంగా ఉండగల 
స్వేచ్చను లేకుండా చేయడమే అవుతుందని పోటీ కాంగ్రెసు నాయకులు వారి 
తీర్మానంలో ఆరోపించారు. 

పోటీ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి అయిన బూర్లుల రామకృష్ణారావుగారు 
1948 డిసెంబరు 7వ తేదీన పత్రికలవారికి విడుదల చేసిన సుదీర్హ ప్రకటనలో" 
తమది పోటీ సంస్థగాని సమాంతర సంస్థ గాని కాదని అంటూ తాము ఇంతవరకూ 
ఉన్న కార్యవర్గానికి లోబడి ఉండటానికి నిరాకరిస్తున్నామనీ, అది ప్రజల విశ్వాసాన్ని 
కోల్పోయిందనీ చెప్పారు. “స్టేట్‌ కాంగ్రెస్‌ వ్యవహారాలను మా కంట్రోలులోకి 
తీసుకున్నాము. మేమే స్టేట్‌ కాంగ్రెసు” అని అన్నారు. రావుగారు ఇంకా ఇలా చెప్పారు. 
“స్వామీజీ పైన, ఆయన కార్యవర్గం పైన ఈ తిరుగుబాటు చేసినవారిలో హైదరాబాదు 
స్టేట్‌ కాంగగైస్‌ను స్థాపించిన వారున్నారు. మమ్మల్ని మితవాదులనీ, అభివృద్ది 
నిరోధకులనీ దూషిస్తున్నారు. పరుషమైన మాటలవల్ల ప్రయోజనం లేదు. ప్రజా 


50 బహుముఖ ప్రజ్ఞాశాలి 


బాహుళ్యపు అభ్యున్నతికి ఉపయోగపడే అభ్యుదయకరమైన ఆలోచనలను మాలో 
ఒక్కరం కూడా ఎప్పుడూ వ్యతిరేకించలేదు. 1946 ఆగస్టులో జరిగిన అఖిల హైద్రాబాద్‌ 
కాంగ్రెసు కమిటీ సమావేశంలో జమిందారీ, ఫ్యూడల్‌, భూస్వామి వ్యవస్థ రద్దు స్టేట్‌ 
కాంగ్రెస్‌ లక్ష్యాలలో ప్రధానమైనదని ఉద్దాటిస్తూ నేనే ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాను. 
హైదరాబాదు స్టేట్‌ కాంగ్రెసును క్రమేణా మార్చిస్టు సిద్ధాంత ఆచరణములపై 
ఆధారపడిన విధానాలకూ కార్యక్రమాలకూ బద్ధమై ఉండే సంస్థగా చేస్తూ ఉన్నట్లు 
గడచిన రెండేళ్ళుగా ఒక భావం ఏర్పడింది. స్వామీజీ చేసిన పత్రికా ప్రకటనను బట్టే 
మార్చిస్టులమని చెప్పుకునే సభ్యులు సంస్థలో ఉన్నట్లు విశదమవుతూ వుంది. వచ్చిన 
చిక్కేమిటంటే ఈ మార్చిస్టులు తమ పైన, కార్యవర్గంపైన ప్రాబల్యం వహించే 
అవకాశాన్ని స్వామీజీ వారికి కలుగజేస్తున్నారు. రెండేండ్ల (క్రిందట నల్లగొండ జిల్లాలో 
కమ్యూనిస్టు కార్యకలాపాలను ఎదుర్మోవలసిన సమస్య స్టేట్‌ కాంగ్రెసు కార్యవర్గం 
ముందుకు వచ్చినప్పుడు ఈ ప్రాబల్యం మరింత స్ఫుటంగా కానవచ్చింది. భారత 
జాతీయ కాంగ్రెసు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్టి స్టేట్‌ కాంగ్రెసు కమ్యూనిస్టుల 
కార్యకలాపాలను ఖండించి, రైతాంగానికి సరియైన నాయకత్వం ఇవ్వవలెనని మేము 
కోరాము. 1947 జూన్‌లో జరిగిన వార్షిక మహాసభలో ఆమోదింపబడ్డ రాజకీయ 
పోరాటం తీర్మానాన్ని కూడా వీరు సక్రమంగా అమలు జరుపలేదు. హైదరాబాదు 
ప్రజలందరూ, వారి దృక్పథాలు ఎటువంటివైనా కాంగైసుతో సహకరించారు. వేలాది 
గ్రామాధికార్లు, లాయర్లు, విద్యార్థులు, అప్పటి శాసనసభ సభ్యులలో చాలామంది, 
గడబిడ లేకుండా నిశ్శబ్దంగా పనచేసిన అనేక గ్రూపులు, కార్యకర్తలు అంతా స్టేట్‌ 
కాంగ్రెస్‌ చేపట్టిన ప్రజా ఉద్యమం విజయవంతం కావడానికి తోడ్చడ్డారు.... కాంగ్రెసును 
ఒకే నాయకత్వం క్రింద, ఇనుపగోడలుండే ఒక పార్టీ సంస్థగా పరివర్తింప చేయ 
బూనడం నియంతృత్వ మనిపించుకుంటుంది... స్టేట్‌ కాంగ్రెస్‌ అనే ముసుగుతో ఒక 
కొత్త మార్చిజం లేక ఫాసిజం అనే ప్రమాదం రాబోతూ ఉన్నదని గ్రహించి మేమీ 
నిర్ణయానికి వచ్చాము.... భారత జాతీయ కాంగ్రెసు సిద్ధాంతాలకు ఖచ్చితంగా కట్టుబడి 
ఉండనట్టి వ్యక్తులు స్టేట్‌ కాంగ్రెస్‌ పేరును ఉపయోగించుకోకూడదు. ప్రజలు ఈ 
విషయాన్ని గ్రహించాలి. అందుకనే ఈ అంశాన్ని నొక్కి చెప్పడానికే మేము సభ్యత్వపు 
దరఖాస్తు ఫారంలో సభ్యుడు కాగోరే ప్రతివ్యక్తికి ఈ విధమైన ప్రతిజ్ఞ ఒకటి చేర్చాము. 

రామకృష్ణారావుగారి పత్రికా ప్రకటన, తీర్మానపాఠం ఎంతో పకడ్‌బందీగా 


సిద్దపరచిన పత్రాలు. అధికార కాంగ్రెసుకు అవి గట్టి జవాబుగానే ఉన్నాయి. 
® ల 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 51 


రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డికాక, మరెవరైనా సాధారణ వ్యక్తులైతే 
ఇలా స్వామిజీ వర్గంతో తలపడడం ఆత్మహత్యా సద్భశమే అయ్యేది. కె.ఎం. ముస్నీకూడా 
ఈ మాటే రావు-రెడ్డి వర్గంతో అన్నాడట. మీ వాదానికి తగిన బలముంటేనే మీరు 
తలపెట్టిన పని చేయండి అని చెప్పాడట. బలం ఉన్నదని రంగారెడ్డిగారు చెప్పారట. 
అంతే. పోటీసంస్థ వెలసింది. 

అయితే పోటీ సంస్థ ఏర్పాటు నెహ్రూగారికి చాలా ఆగ్రహం తెప్పించిందనీ, 
చేసింది తప్పుఅని నెహ్రూ అన్నారనీ కొండా వెంకట రంగారెడ్డిగారి రచనవల్ల మనకు 
తెలియవస్తున్నది. * బొలారంలో నెహ్రూగారిని దర్శించి, ఆగ్రహోదగ్రులైన నెహ్రూగారి 
కోపపు మాటలువిని, నిరుత్సాహపడి రాత్రి పొద్దుపోయి ఇంటికి తిరిగివచ్చిన 
రామకృష్ణారావుగారు తమతో ఇంకా ఇలా అన్నట్లు రంగారెడ్డి గారు వారి స్వీయచరిత్రలో 
వ్రాశారు. “ఉభయ (గ్రూపులను రేపు ఉదయం రమ్మన్నారు. మీరు బల్లగుద్ది సమాంతర 
సంస్థ పెట్టించారు. కనుక ఏమి సమాధానం చెప్పుతారో రేపు మీరే చెప్పండి”. 
అందుకు రెడ్డిగారు “సరే, నేనే సమాధానము చెప్పుతాను” అన్నారు. 

దీనిని బట్టి రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. ఒకటి: స్టేట్‌ కాంగ్రెసులో 
క్రమశిక్షణ లేకపోవడం నెహ్రూగారికి మనః క్లేశం కలిగించింది. అందులోనూ 
పరిస్థితులు మామూలుస్తాయికి రాకుండా, భారత ప్రభుత్వదళాలను ఎదిరించి 
కమ్యూనిస్టులు సాయుధ పోరాటం జరుపుతున్నప్పుడు స్టేట్‌ కాంగైెసులో ఈ 
కీచులాటలు ఆయనకు మనస్తాపం కలిగించాయి. కనుక పోటీ సంస్థ వారిని నెహ్రూ 
మందలించారు. రెండవ విషయం ఏమిటంటే, పోటీసంస్థ పెట్టడంలో కొండా 
వెంకటరెడ్డిగారే ప్రధాన కారకులు. 

చివరకు సర్దారు పటేలుగారు వారి కార్యదర్శి వి.పి. మీనన్‌తోపాటు 
హైదరాబాదు వచ్చి 1949 జనవరి 26 వ తేదీన బొలారంలో ఉభయ (గ్రూపులను 
ఒకచోట సమావేశపరచి, రెండు వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ప్రాతిపదికపై 
కార్యనిర్వాహకవర్గాన్ని ఏర్పరిచారు. ఒకే కాంగ్రెసు శ్రీ దిగంబరరావు బిందూ అధ్యక్షతన 
పనిచేయ సాగింది. అయితే మనస్సులలో ఉన్న విభేదాలు పూర్తిగా అంతరించలేదనీ, 
అయినా వాటిని పాటించకుండా సమన్వయంతో కార్యకలాపాలను జరిపామనీ 
రంగారెడ్డిగారు వారి స్వీయచరిత్రలో చెప్పారు. ఆ సమన్వయవాది బూర్గుల 
రామకృష్ణారావుగారే. పోటీసంస్థ శాశ్వతంగా ఉండాలని రామకృష్ణారావుగారి 
ఉద్దేశంకాదు. స్వామీజీ వర్గంవారికి అదొక షాక్‌ ట్రీట్‌మెంట్‌ మాత్రమే కావాలని 


52 బహుముఖ ప్రజ్ఞాశాలి 


ఆయన వాంఛించారు. తరువాత హైదరాబాదు స్టేటు కాంగైసు అఖిలభారత 
కాంగ్రెసుకు అనుబంధ సంస్థయై, హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు కమిటీ అయింది. 

స్టేట్‌ కాంగ్రెసులో తీవ్రస్థాయికి చేరుకున్న ఈ తగాదాలవల్ల హైదరాబాదు 
పరిపాలన (ప్రజా ప్రతినిధులకు అప్పగించే విషయం నిరవధికంగా వాయిదా 
పడిపోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులుకూడా బాగాలేవు. అయితే స్టేట్‌ 
కాంగ్రెస్‌ రెండు గ్రూపులూ ఏకమైనందువల్ల కాంగ్రెస్‌ బలపడి, కమ్యూనిస్టులకున్న 
ప్రజాబలం తగ్గిందని ఉమ్మెత్తల కేశవరావుగారు అభిప్రాయపడ్డారు. ఏమైనా ఈ 
ఐక్యత దీర్ధకాలంపై కాం(గెసుకు మేలు కలిగించింది. ప్రజా ప్రతినిధులను 
ఎన్నుకోవడానికి వెంటనే ఎన్నికలుమాత్రం జరగలేదు. 1952 దాకా ఎన్నికల కోసం 
వేచి ఉండవలసి వచ్చింది. 


సూచికలు 


1. “హైదరాబాదు స్టేట్‌ కాంగ్రెసు - తీర్మానములు, పత్రికా ప్రకటన” అనే పేరుతో 
పోటీ కాంగ్రెసువారు అచ్చువేసి పంచిన ఇంగ్లీషు లఘు పుస్తకం. 


2. 'స్వీయచరిత్ర- కె.వి. రంగారెడ్డి, ట్రస్టు కమిటీ హైదరాబాదు, ప్రథమ ముద్రణ 
సెప్టెంబరు 1967. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 53 























54 బహుముఖ ప్రజ్ఞాశాలి 














బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర లవ 


56 














బహుముఖ ప్రజ్ఞాశాలి 


8. మంత్రి పదవి 


మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌధురి ఆధ్వర్యాన, ఆయన మిలిటరీ గవర్నర్‌గా 
1948 సెప్టెంబరు 18 తేదీ నుంచి మిలిటరీ ప్రభుత్వం అమలులోకి వచ్చింది. 
అయితే పరిపాలన సివిలు పద్ధతిలోనే జరిగింది. మిలిటరీ గవర్నర్‌ ప్రభుత్వంలో 
పి.ఎస్‌. బాఖ్లే ఐ.సి.ఎస్‌. సివిల్‌ అడ్మిని స్టేటరుగా, నవాబు జైన్‌ యార్జంగ్‌, రాజా 
ధోండేరాజ్‌, సి. వి. ఎస్‌.రావు, పి. హెచ్‌.కృష్ణారావు మెంబర్లుగా ఉన్నారు. ఆ పిమ్మట 
మిలిటరీ ప్రభుత్వం స్థానే ఎం.కె.వెల్లోడి ఐ.సి.ఎస్‌. ఆధిపత్యాన ఒక తాత్మాలిక 
ప్రభుత్వం 1949 డిసెంబరు 1వ తేదీన ఏర్పాటు చేయబడింది. అందులో మొదట్లో 
అంతా సివిలియనులే ఉన్నారు. తరువాత అందులో స్టేటు కాంగ్రెసుకు ప్రాతినిధ్యం 
కల్పించే ఉద్దేశంతో బూర్గుల రామకృష్ణారావు, వినాయకరావు విద్యాలంకార్‌, 
వి.బి.రాజు, పూల్‌చంద్‌ గాంధి గారలను 1950 జూన్‌ 12వ తేదీన మంత్రులుగా 
వేశారు. అంటే ప్రజా ప్రతినిధులు నలుగురుకి వెల్లోడి ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ తాత్మాలిక 
మంత్రిమండలిలో స్థానమిచ్చారన్నమాట. హైదరాబాదు పరిపాలనను ప్రజాస్వామికం 
చేయడంలో ఇది మొదటిమెట్టు. ఈ నలుగురూ కాంగ్రెసువారు. బూర్లులవారికి 
రెవిన్యూ విద్యాశాఖలు ఇవ్వబడ్డవి. ఈ ప్రభుత్వం సాధారణ ఎన్నికలు జరిగి, ప్రజా 
ప్రభుత్వం ఏర్పడేవరకూ - అనగా 1952 మార్చి వరకూ కొనసాగింది. కమ్యూనిస్టుల 
సాయుధ పోరాటాన్నీ వారి హింసాకాండనూ ప్రజా ప్రతినిధులైన నలుగురికి 
ప్రభుత్వంలో స్థానమివ్వడంద్వారా ఎదుర్మ్కోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ 
మార్చును తెచ్చింది. ప్రభుత్వంలో చేర్చుకోబడ్డ నలుగురు కాంగ్రెస్‌ నాయకులూ 
ప్రజలలో పేరు ప్రఖ్యాతులు కలవారు కాబట్టి ప్రజలకుకూడా కొంత ధైర్యం, విశ్వాసం 
కలిగాయి. మిలిటరీ ప్రభుత్వం కేవలం బలంతో సాయుధ పోరాటాన్ని ఎదుర్మొనడంవల్ల 
అమాయకులైన వారిపై దౌర్జన్యాలు జరగడం తటస్థించింది. ఈ విషయంలో కేంద్రానికి 


ఫిర్యాదులుకూడా వెళ్ళాయి. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 57 


మిలిటరీ ప్రభుత్వకాలంలో రాష్ట్రంలో భూ విషయకంగా కొన్ని విప్లవాత్మకమైన 
సంస్కరణలు అమలు జరిగాయి. నిజాం అట్రాఫ్‌బల్లా అనే మొత్తం జిల్లాను తన 
సర్ఫెఖాస్‌గా ఉంచుకున్నాడు. అంటే అది అతని స్వంత జాగీరుగా ఉండేది. దానిపై 
వచ్చే ఆదాయాన్ని అతడు వ్యక్తిగతంగా అనుభవించేవాడు. మిలిటరీ ప్రభుత్వం అతడి 
సర్ఫెఖాస్‌ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వ పాలన క్రిందికి తెచ్చి, భూములపై రైతులకు పట్టాహక్కు 
లిప్పించింది. 

రాష్ట్రం మొత్తంలో 1500 మందిదాకా జాగీర్జార్లు ఉండేవారు. సుమారు 6500 
గ్రామాలు జాగీరు ప్రాంతాలుగా ఉండేవి. మిలిటరీ ప్రభుత్వం ఈ జాగీర్లను రద్దుచేసి 
ఆ గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వ పాలన క్రిందికి తెచ్చింది. ఇది మహత్తరమైన సంస్మరణ. 
దేశముఖ్‌, దేశపాండ్యాలకిచ్చే ఆనువంశిక రుసుములు రద్దుచేయబడ్డవి. బూర్గుల 
రామకృష్ణారావుగారు కూడా ఒక చిన్న జాగీర్గారు, దేశపాండ్యా. అది లిటిగేషన్‌ 
చిక్కులలో పడిపోయింది. చివరకు వారు దానిని గెలుచుకున్నారుగాని, వెంటనే 
సంస్కరణలు రావడంతో దానిని వదులుకున్నారు. 

మిలిటరీ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన సంక్షోభం దృష్టా అనాథలకు, ఆర్హులకూ 
పునరావాసం కల్పించే కార్యక్రమాన్ని అమలుపరచింది. జిల్లాల నుంచి కొన్ని ముస్లిం 
కుటుంబాలు భయభ్రాంతులై నగరానికి వలస వచ్చి నిరాశ్రయులై ఉండగా జాఫర్‌ 
హుసేన్‌ కన్వీనర్‌గా “సలామతీ కమిటీ” ఏర్పాటుచేసి అనాథ స్త్రీలకు పెన్నన్‌లు 
ఇప్పించారు. గృహ దహనాలు, లూటీలు జరిగి ఉంటే వారికి తిరిగి పునరావాసం 
కల్పించారు. తరువాత ముల్లా అబ్బుల్‌ బాసిత్‌ కార్యదర్శిగా మరొక కమిటీ ఏర్పడింది. 
ఆ కమిటీ నివేదికలో అనాథకుటుంబాలకు ప్రభుత్వం చేసిన సహాయం 
వివరింపబడింది. రామకృష్ణారావుగారు స్వయంగా ముస్లిం కుటుంబాలను 
పరామర్శించి, వారికి సహాయం అందేట్టు చూచినందుకుగాను వారికి ప్రత్యేకంగా 
ఆ నివేదికలో కృతజ్ఞతలు తెలుపబడ్డవి. రెవిన్యూ, విద్యాశాఖల మంత్రిగా 
రామకృష్ణారావుగారు అనేక సంస్మరణలు అమలు జరిపారు. జిల్లాకొక కళాశాలను 
ఏర్పాటు చేశారు. అంతకు ముందు అన్ని జిల్లాలలో కళాశాలలు లేవు. ఉన్నత 
పాఠశాల స్థాయివరకూ మాతృభాషను బోధనా భాషగా చేశారు. 

తెలంగాణాలో సాయుధ పోరాటాన్ని ఉపసంహరించుకుంటూ తాము చేసిన 
తీర్మానాన్ని కమ్యూనిస్టు పార్టీవారు 1951 అక్టోబరు 21వ తేదీన పత్రికలకు విడుదల 
చేశారు. ఇందుకు తగు కారణాలు ఉన్నవి. జాగీర్లు రద్దయ్యాయి. రక్షిత కౌలుదార్ల 


58 బహుముఖ ప్రజ్ఞాశాలి 


చట్టం మరింత క్రమబద్ధం చేయబడింది. వారికి అనేక సౌకర్యాలు కలుగజేయబడ్డవి. 
కమ్యూనిస్టులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరపుతున్నారని ప్రజలకు 
తెలిసిపోయింది. భారతరిపబ్లిక్‌ రాజ్యాంగం సిద్ధమైంది. జనరల్‌ ఎన్నికలు 
జరగబోతున్నాయని ప్రజలకు తెలియవచ్చింది. కమ్యూనిస్టులకు ప్రజల సహకారం 
క్రమేణా తగ్గిపోయింది. వారి పార్టీ కార్యకర్తలలో చీలికలు రాసాగాయి. వారి ఆయుధ 
సామగ్రిని భారత సైన్యం పట్టు కొంటూ ఉంది. ఇందువల్ల పరిస్థితిని సమీక్షించుకొని 
పార్టీ పోరాటాన్ని విరమించు కుంది. ఆ తర్వాత కొంత కాలానికి ఈ సాయుధ 
పోరాటం విఫలమైందని పార్టీ అ(గనాయకులే అంగీకరించారు. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 59 


9. ముఖ్యమంత్రి 


“రెండు వందల యేడుల నుండి చిమ్మ 
చీకటుల మగ్గి, వెలుతురురేక గనని 
మాకు ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి వీవు 
కీర్తనీయ, బూర్గుల రామకృష్ణ రాయ!” 


1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన భారత రిపబ్లిక్‌ రాజ్యాంగము 
ననుసరించి దేశమంతటితో పాటు హైదరాబాదు రాష్ట్రంలో కూడా సాధారణ ఎన్నికలు 
జరిగాయి. బూర్గుల రామకృష్ణారావు గారు కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా మహబూబ్‌నగరు 
జిల్లా షాద్‌నగర్‌ నియోజక వర్గం నుంచి 'కాడెడ్లు చిహ్నంతో పోటీ చేశారు. వీరితో 
పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి లక్ష్మణరెడ్డిగారు బారెట్లా. హైదరాబాదు హైకోర్టు 
న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారు. వారు రాజాబహదూర్‌ 
వెంకటరామారెడ్డిగారి కుమారులు. ఈ ఎన్నికలలో కాంగ్రెసు అభ్యర్థుల తరపున 
స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావుగారు, ఇతర నాయకులు ప్రచారం 
చేశారు. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో రామకృష్ణారావుగారు కొన్నివేల ఓట్ల మెజారిటీతో 
గెలిచారు. హైదరాబాదు రాష్ట్రంలో కాంగ్రెసు మెజారిటీ పార్టీగా వచ్చిందికాని అది 
స్వల్పమైన మెజారిటీ. 


రాష్ట్ర శాసన సభలో మొత్తం స్థానాలు - 175 
కాంగ్రెసు పార్టీ గెలుచుకున్న స్థానాలు - 98 
పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌, ఇతర (ప్రతిపక్షాలు కలిసి మొత్తం స్థానాలు - 77 
ముఖ్యమంత్రి ఎవరుకావాలి అనే విషయంలో చాలా తర్జన భర్జన జరిగింది. 
స్టేట్‌ కాంగ్రెసు అధ్యక్షులైన స్వామి రామానందతీర్థగారు దిగంబర రావు బిందూకు 


ముఖ్యమంత్రి పదవి లభింపజేయడానికి ప్రయత్నించారు. కాని అందుకు బిందూగారే 
అంగీకరించలేదు. ఢిల్లీలో నెహ్రూగారితో, గోపాలస్వామి అయ్యంగార్‌తో బిందూగారు 


60 బహుముఖ ప్రజ్ఞాశాలి 


స్వయంగా తాను పోటీచేయనని చెప్పి, బూర్గుల రామకృష్ణారావుగారే ముఖ్యమంత్రి 
పదవికి సమర్ధులని అంగీకరించారు. అంతటితో రాష్ట్ర శాసనసభా కాంగ్రెసు పక్షం 
నాయకత్వం ఆంధ్రునిదేనని తేలిపోయింది. ఇది సమంజసమైన నిర్ణయం కూడా. 
హైదరాబాదు రాష్ట్రం మూడు భాషా ప్రాంతాలున్న రాష్ట్రం. విస్తీర్ణంలో, జనాభాలో 
తెలంగాణా పెద్దది. తెలంగాణాలోనే కమ్యూనిస్టుల బెడద ఉండేది కాబట్టి ఆ ప్రాంతానికి 
చెందిన, పాలనా సామర్థ్యంగల, సామరస్య దృష్టిగల కాంగ్రసుపార్టీ నాయకుడు 
ముఖ్యమంత్రి కావడం వాంఛనీయమని అభిజ్ఞులు భావించారు. కాంగ్రెసుపార్టీలో 
ఒక వర్గం ఖు దృష్టితో అప్పుడు వ్యవహరించిందో తెలుసుకోవాలంటే, రామకృష్ణా 
రావుగారిని గూర్చి రాజకీయ వర్గాల అంచెనాను గ్రాహ్యం చేసుకోవాలంటే ఈ 
దిగువ ఉదాహరించిన వ్యాఖ్య కొంతవరకు ఉపకరిస్తుంది: 

“మూడు ముఖ్యమైన పదవులు ఆంధ్రులకు రావాలని ఓ బహిరంగసభలో 
కొండా వెంకట రంగారెడ్డి కుండ పగలగొట్టి చెప్పినాడు. “ఇంతవరకూ మహారామ్హలు 
ముందుగా ఉంటూ వచ్చినారు. స్వాతంత్ర్యం వచ్చినది గనుక వెనుక బాటుగా వున్న 
తెలంగాణావారికి అవకాశం ఇవ్వాలి. ముఖ్యమంత్రి పదవి, రాష్ట్ర కాంగైసు అధ్యక్ష 
పదవి, హైదరాబాదు నగర మేయరు పదవి తెలంగాణా వారికి కేటాయించాలి అని 
రెడ్డి చెప్పినాడు. ఈయన శుద్ధ ప్రాంతీయవాది అని అంతా విమర్శించినారుగాని 
చివరికి ఆయన జోస్యం చెప్పినట్టు అల్లాగే జరిగింది. రామకృష్ణారావు ముఖ్యమంత్రి 
అయినాడు. కొండా వెంకట రంగారెడ్డి రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడైనాడు. మాడపాటి 
హనుమంతరావు హైదరాబాదు మేయరైనాడు”* 

ఈ రచయితయే రామకృష్ణారావుగారి రాజకీయ చతురతను గూర్చి ఇట్లా 
వ్యాఖ్యానించారు. 

“ఇవన్నీ ఊరకే వాదించగా వచ్చినవి కావు. 1952 ఎన్నికలు జరిగే ముందే 
తగాదాలు ప్రారంభమైనవి. స్టేట్‌ కాంగ్రెసులో రామానంద తీర్థ గ్రూపూ, రెడ్డి-రావు 
గ్రూపు అట్లాగే ఉన్నవి. ఎన్నికలకి అభ్యర్థుల్ని నిర్ణయించడానికి ఉపసంఘం ఏర్పర్భవలసి 
వచ్చినది. రామకృష్ణారావు గడసరి. పైగా మహారాష్ట్ర కన్నడభాషలు వచ్చినవాడు. 
మహారాష్ట్రంలో చదువుకున్నవాడు. ఈ ముగ్గురి మధ్యా సామరస్యం కుదర్చడానికి 
ప్రయత్నించేవాడు. రాజకీయాలలో రాజీ అనేది అవసరమనీ, పురోభివృద్ధికి సోపానమనీ 
తెలిసినవాడు. తన కుందేటికి మూడే కాళ్ళనే స్వభావం కలవాడు కాడు. అంతేకాక 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 61 


తలలు లెక్కవేసే తరుణంలో హైదరాబాదులో ఆంధ్రులే ఎక్కువ గనుక ఆంధ్రులకి 
ముఖ్యస్థానాలు రాక తప్పదని తెలిసినవాడు...” 

బూర్గుల రామకృష్ణారావుగారు హైదరాబాదు ముఖ్యమంత్రిగా 1952 మార్చి 
6వ తేదీన పదవీ స్వీకారము చేశారు. ఆనాడు హైదరాబాదు తెలుగువారి ఆనందానికి 
మేరలేదు. కాంగ్రెసు పార్టీకి సమర్గుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా లభించాడని ప్రతిపక్షం 
కూడా గుర్తించింది. ఆనాటి ప్రతిపక్షం పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌. (పి.డి.ఎఫ్‌) 
దీనిలో కమ్యూనిస్టులు, వారి అనుయాయులు ఉండేవారు. వారు ఉద్యమంలో 
రాటుదేలినవారు. రాజకీయ పరిస్థితులు బాగా ఎరిగినవారు. చక్కగా మాట్లాడగలిగిన 
వారు. (ఫ్రంట్‌ నాయకుడు వి.డి. దేశ పాండే వందేమాతరం ఉద్యమంలో విద్యార్థుల 
నాయకుడు. మంచి పార్లమెంటేరియన్‌. మఖభూం మొహియుద్దీన్‌ వంటి కమ్యూనిస్టు 
నాయకుడూ అభ్యుదయకవీ శక్తిమంతుడైన వక్త ఆనాటి శాసనసభ్యుడు. విద్యాధికులు 
కానట్టి ఫ్రంట్‌ శాసన సభ్యులు కూడా ఒక విషయం చర్చకు వస్తే దానిని కూలంకషంగా 
పరిశీలించి వారి దృక్పథాన్ని చెప్పడంలో రాటుదేలినవారని అప్పటి హైదరాబాదు 
శాసన సభా చర్చల సంపుటాలను (హైదరాబాదు అసెంబ్లీ డిబేట్స్‌) తిరగవేస్తే తెలియ 
వస్తుంది. వీరందరికీ కాంగ్రెసు ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. హైదరాబాదు అప్పుడు 
“బి రాష్ట్రం కాబట్టి నిజాం నవాబు నవాబ్‌ మీర్‌ ఉస్మానలీఖాన్‌ను భారత ప్రభుత్వం 
రాజప్రముఖ్‌గా నియమించింది. ఆయన రాజ్యాంగరీత్యా రాష్ట్ర అధిపతి మాత్రమే. 

శాసనసభలో సభ్యులు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, మరారీ, కన్నడ భాషలలో 
మాట్లాడుతూ ఉండేవారు. ఆ భాషలలో ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. ఎవరే భాషలో 
మాట్లాడితే ముఖ్యమంత్రి ఆ భాషలో ఏ మాత్రం తడుముకోకుండా, ఆ భాషలోని 
సామెతలను కూడా ప్రయోగిస్తూ సమాధానాలు చెప్పేవారు. ఈ వైదుషాన్ని, వైదగ్యాన్ని 
చూడాలన్న కుతూహలంతో శాసనసభను సందర్శించిన వ్యక్తులను ఈ రచయిత 
ఎరుగును. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు బూర్గుల వారి బహుభాషా పాండిత్యాన్ని 
గుర్తించి లోలోపల వారిని ప్రశంసా భావంతో చూచేవారు. ఉత్తరప్రదేశ్‌కు రావుగారు 
గవర్నరుగా వెళ్ళబోయేటప్పుడు రాధాకృష్ణన్‌గారు వారితో “మీ బహుభాషాపాండిత్యం 
అక్కడ మీకు బాగా ఉపయోగపడగలదు” అని అన్నారు. ఆర్య సమాజీయులెవరైనా 
సంస్కృతపద భూయిష్టమైన హిందీలో భాషణము జరిపితే వారికి అలాంటి హిందీలోనే 
రావుగారు బదులు చెప్పేవారు. దక్షిణభారత హిందీ ప్రచారసభ. ఆంధ్రశాఖకు వీరు 
పెద్ద అండగా ఉండేవారు. బూర్లులవారు హైదరాబాదును పంచవేణీ సంగమమని 


62 బహుముఖ ప్రజ్ఞాశాలి 


తరచు వర్ణిస్తూ ఉండేవారు. పంచభాషా కవి సమ్మేళనాలతో వినోదిస్తూ ఉండేవారు. 
తెలంగాణా కవి దాశరథి “....వాగ్థాటిన్‌ ధీ పటిమన్‌ విధానసభనంతన్‌ మంత్ర 
ముగ్గమ్ముగా ఆటాడించెడి నీ మహా ప్రతిభ దేశాధ్యక్షు మెప్పించెడిన్‌” అన్నారు. ఆయన 


ఇంకా ఇలా శ్లాఘించారు: 


“రాజ్యపాలనమున, ప్రజారక్షణమున 
సాహితీ రంగమున, కళా సరణిలోన 
సార్వభౌమత్వము గడింప జాలితీవు 
కృష్ణరాయుడవే, రామకృష్ణరాయ!” 


రామకృష్ణారావుగారి మంత్రివర్గంలో మంత్రులు వీరు: దిగంబరరావు బిందు, 
వినాయకరావు విద్యాలంకార్‌, కొండా వెంకటరంగారెడ్డి, పూల్చంద్‌గాంధి, వి.బి. 
రాజు, డా॥ జి.ఎస్‌. మెల్కోటే, నవాబ్‌ మెహదీ నవాజ్‌ జంగ్‌, డా॥ ఎం. చెన్నారెడ్డి, 
అన్నారావు గణముఖి, దేవీసింగ్‌ చౌహాన్‌, శంకరదేవ్‌, జగన్నాథరావు చందర్శీ 
శాసనసభ స్పీకరుగా కాశీనాథరావు వైద్య ఎన్నికైనారు. ప్రతిపక్షనాయకుడు వి.డి. 
దేశపాండే. ఈయన పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌కు చెందినవాడు. 

శాసనసభా నాయకుడు ముఖ్యమంత్రి బూర్లుల రామకృష్ణారావు. కొంతకాలం 
పోయినతరువాత స్వామీజీ గ్రూపుకు చెందినవారికీ, ముఖ్యమంత్రికీ అభిప్రాయ భేదాలు 
కలిగాయి. ఆ కారణంగా వి.బి.రాజు, పూల్‌చంద్‌ గాంధి, జగన్నాథరావు 
చందర్శీగారలు మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. దేవీసింగ్‌ చౌహాన్‌ మాత్రం 
తన రాజీనామాను ఉపసంహరించుకున్నాడు. రాజీనామా చేసినవారు తాము 
రామకృష్ణారావు గారితో కలిసి పనిచేయజాలమని అన్నారు. అంతేకాని వేరే కారణాలేమీ 
వారు చూపలేదు. వారి రాజీనామాలకు ముందే మంత్రివర్గం పెద్దగా ఉందని చెప్పి, 
దాని సైజును తగ్గించడానికై గోపాల రావు ఎక్సోటే అధ్యక్షతన ఒక సంఘాన్ని 
నియమించారు. ఆ సంఘం తన నివేదికను కూడా దాఖలు చేసింది. కాంగైసు 
అధిష్టాన వర్గం ఆ నివేదికను ఆమోదించింది. ఆ తరువాత ముఖ్యమంత్రిగారు ఈ 
దిగువ పేర్క్మొనబడ్డ 8 మందిని అదనంగా తమ మంత్రిమండలిలో చేర్చుకున్నారు. 

గోపాలరావు ఎక్పోటే-క్యాబినెట్‌ హోదాగల మంత్రి, డిప్యూటీ మంత్రులు: 
అరిగె రామస్వామి, శ్రీమతి సంగెం లక్ష్మీబాయి, శ్రీనివాసరావు ఎఖ్లేకర్‌, భగవంతరావు 
ఘాటే, ఎం.ఎస్‌.రాజలింగం, పల్లెర్ల హనుమంతరావు, విరూపాక్షప్ప. ముగ్గురు 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 63 


మంత్రుల రాజీనామాలకు ముందు మంత్రిమండలిలో కొన్ని విషయాలపై 
విభేదించడం ఉండేది. వారు వెళ్ళిపోయిన తరువాత మంత్రిమండలి అభిప్రాయభేదాలు 
లేకుండా ఏకవాక్యతతో సంఘటిత రీతిలో పనిచేసింది. అసమ్మతి వర్గం అంటూలేదు. 
ఈ మంత్రిమండలి మార్పులు చేర్పులు ఏమీ లేకుండా 1956 అక్టోబరు 31వ తేదీ 
దాకా కలిసికట్టుగా పనిచేసింది. 

హైదరాబాదు శాసనసభ మొదటి సమావేశం 1952 మార్చి 21వ తేదీ 
నుంచి 1952 ఏప్రిలు 7వ తేదీ దాకా జరిగింది. 

ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన వెంటనే రామకృష్ణారావుగారు హైదరాబాదు 
ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ప్రసంగిస్తూ “భారతదేశంలో హైదరాబాదు 
విడదీయరాని భాగం. స్వతంత్ర ప్రవృత్తితో ఆలోచించడంగానీ, వ్యవహరించడంకానీ 
హైదరాబాదు ప్రజలకు తగదు. బాధ్యతాయుత ప్రభుత్వం కావాలన్న ప్రజలకోర్మె 
నేటికి ఈడేరింది” అని అన్నారు. 

బూర్గుల రామకృష్ణారావుగారి మంత్రివర్గం రాష్ట్రంలో అనేక అభ్యుదయ కరమైన 
సంస్కరణలను ప్రవేశపెట్టింది. వీటిలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గవి భూ సంస్కరణలు. 

మిలిటరీ ప్రభుత్వం నిజాంగారి సర్ఫెఖాస్‌ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వపాలన 
క్రిందికితెచ్చి ఆ భూములపై రైతులకు పట్టా హక్కులిచ్చింది. మిలిటరీ ప్రభుత్వమే 
జాగీర్లను రద్దుచేసి, జాగీరు గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వ పాలన క్రిందికి తెచ్చింది. 

బూర్గులవారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాదు ఈనాముల 
రద్దు బిల్లు 1954-55లో చట్టంగా ఆమోదింపబడింది. దీనిననుసరించి ఈనాము 
భూములను రైత్వారీ భూములుగా మార్చడం జరిగింది. ఇనాందార్ల హక్కులను రైత్వారీ 
భూకామందుల హక్కులుగా పరిగణించడమైనది. 

హైదరాబాదు కౌల్లారీ మరియు వ్యవసాయ భూముల చట్టం, (1951) 
1950లోనే ఆమోదింపబడి, కౌల్తారీ హక్కులను రికార్డుచేసే విధానమొకటి ప్రవేశ 
పెట్టడం జరిగింది. ఈ చట్టం భూస్వామి తన సొంత సేద్యం కొరకు తన క్రింద 
ఉంచుకోదగిన భూ విస్తీర్ణమును ఆర్థిక కమతానికి అయిదు రెట్లుగా నిర్ణయించింది. 
అంతేకాక కౌల్లారు తన కబ్ణా క్రింద ఉన్న భూమిని భూస్వామినుంచి క్రయము 
చేసేందుకు సమంజసమైన ధరలనుకూడా నిర్ణయించింది. ఈ ధర భూమి వెరళి 
ఉత్పత్తికి మూడురెట్లుగా ఉండవచ్చని నిర్ణయింపబడింది. 


64 బహుముఖ ప్రజ్ఞాశాలి 


పోతే బూర్గుల రామకృష్ణారావుగారి ప్రభుత్వం సదరు చట్టాన్ని ప్రణాళికా 
సంఘం వారి సిఫారసులకు అనుగుణంగా చేసేందుకై ఇంకా కొంత సవరించింది. 
ఈ సవరణ 1954 ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చింది. సవరింపబడిన చట్టం 
ముఖ్య విశేషాలు ఇవి : (1) భూసంస్కరణల అమలుకు కొత్త కొలబద్దగా కుటుంబ 
కమతము అనేదానిని ప్రవేశపెట్టడం జరిగింది. (2) కౌలు సొమ్ము తగ్గింపబడి 
భూమిశిస్తుకు ఇన్ని రెట్లని చెప్పి కౌలుసొమ్మును నిర్ణయించడం జరిగింది. (8) భూస్వామి 
సొంత సేద్యంకొరకు కౌలుదారు స్వాధీనంలోఉన్న భూమిని తీసివేసుకోవడంపై కొత్తగా 
నిర్బంధాలు విధింపబడ్డవి. (4) భవిష్యత్తులో భూమిని సంపాదించే విషయంలో 
కమతం సైజుపై గరిష్ట పరిమితులు విధింపబడ్డవి. (5) సులభమైన పద్ధతిపై కౌలుదార్లకు 
భూములు విక్రయంచేసే విధానం అమలులోకి తేబడింది. మిగులు భూములను 
లేదా అసమర్ధరీతిలో సాగు చేయబడుతూ ఉండే భూముల యాజమాన్యమును 
ప్రభుత్వం స్వీకరించడం లేక ప్రభుత్వం అట్టి భూములను తీసివేసుకోవడం మరియు 
అట్టి సందర్భాలలో చెల్లించదగు నష్టపరిహారాన్ని నిర్ణయించడం జరిగింది. అలా 
తీసివేసుకున్న భూములను సహకారసేద్యం నిమిత్తమై సహకార సంఘాలకు అప్పగింత 
పెట్టువచ్చు. 

బేసిక్‌ కమతానికంటె ఇంకా తగ్గిపోయేటట్టుగా కమతాలను ముక్కచెక్కలు 
చేయడాన్ని ఈ చట్టం నిషేధించింది. 

స్థానిక ప్రాంతాల విభజనమును గూర్చి, కుటుంబ కమతాల నిర్ధారణను 
గూర్చి ప్రభుత్వానికి సలహాలిచ్చేటందుకుకై భూముల లెక్కల సంఘమొకటి (Land 
census Commission) ఏర్పాటు చేయబడింది. ఈ కమీషన్‌వారి సిఫారసులను 
ప్రభుత్వం ఆమోదించింది. 

రామకృష్ణారావుగారు ప్రవేశపెట్టిన శాసనం చాలా విప్లవాత్మకమమైనది. 
అటువంటి శాసనం అంతకుముందు దేశంలో ఎక్కడా లేదు. రావుగారు భూమి 
యాజమాన్యం విషయంలో కుటుంబ గరిష్ట పరిమితిని విధించి, మిగులు భూములను 
భూస్వాముల నుంచి ప్రభుత్వం తీసుకొని సొంత భూములు లేని సేద్య దారులకు 
ఇప్పించే ఏర్పాటు చేశారు. ఈ బిల్లు 1953 ఏప్రిలులో హైదరాబాదు శాసనసభలో 
చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రిగారు ఈ సందర్భంలో చేసిన సుదీర్హ ప్రసంగం 
చదవదగింది. వారీ ప్రసంగాన్ని ఉర్దూలో చేశారు, శాసన సభ్యులందరూ అర్థం 
చేసుకునేందుకు వీలుగా. రాష్ట్రంలో రక్షిత కౌలుదార్ల చట్టం 1950 నుంచే అమలులో 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 65 


ఉంది. కాని పెద్ద విస్తీర్ణంలో భూములున్న భూస్వాముల నుంచి భూములను తీసుకొని 
వాటిని సేద్యంచేసే వారికిచ్చే ఏర్పాటు పూర్వం లేదు. అది వీరి హయాంలో వచ్చింది. 
ఇంతటి విప్లవాత్మకమైన భూసంస్కరణలు దేశంలో మరెక్కడా రాలేదు. ఇది ఒక 
అభ్యుదయకరమైన ప్రయోగం. ఈ చట్టం ముఖ్యోద్దేశం తాము స్వయంగా భూములను 
సేద్యం చేయకుండా తమ ఆక్రమణ క్రింద ఉంచుకునే మధ్యవర్తులను తొలగించడం 
స్వంత సేద్యం చేసుకునే వారి క్రిందికి భూమిని తెచ్చి, వ్యవసాయోత్పత్తిని హెచ్చించడం 
ఈ శాసనం లక్ష్యం. కుటుంబ కమతం నికరాదాయం రూ.800/- ల్యాండ్‌ 
కమీషన్‌వారు భూముల స్థానిక పరిస్థితులను విచారించి సదరు ఆదాయానికి తగిన 
భూమిని నిర్ణయిస్తారు. గరిష్ట ఆదాయానికి మించిన భూమి ఉంటే భూస్వామికి 
నష్టపరిహారమిచ్చి మిగులు భూమిని తీసుకుంటారు. కుటుంబ ఆదాయానికి 
నాలుగున్నర రెట్లు గరిష్ట ఆదాయంగా ఎంచబడింది. దానికితగ్గ భూమిని భూస్వామి 
కింద ఉంచవచ్చు. 

భూస్వాములు కౌలుదార్ల నుంచి హెచ్చు కౌలు తీసుకోకుండా ఈ కొత్త శాసనం 
నిరోధించింది. వారు కౌలు భూములు కొనదలుచుకుంటే చట్టంలో భూముల విలువ 
నిర్ధారణ చేయబడింది. 

పెద్ద భూస్వాములు సేద్యం చేయకుండా భూములను పడావా ఉంచి నట్లయితే 
అట్టి భూములను లాగుకొని రైతులకు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం 
హెచ్చరించింది. 

అంటే భూస్వాములకు స్వంత సేద్యం చేసుకోవడానికై ఒక అవకాశం ఇవ్వడం 
న్యాయమని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వోద్యోగులు ఉద్యోగ విరమణ తరువాత 
స్వంత సేద్యం చేసుకోవడానికి భూమి ఉండేట్టుగా ఈ చట్టం ద్వారా వీలు కల్పించ 
బడింది. అలా చేసుకోకపోతే అది రైతులకు పోతుంది. భూమి కలవారిని 
భూమిహీనులను చేయడంలో అర్థం లేదని ప్రభుత్వం భావించింది. శాసనసభలో 
కమ్యూనిస్టులు భూస్వామి కుటుంబపు గరిష్ట ఆదాయం రెండువేలు చాలునని 
వాదించారు. చివరకు ఈ బిల్లు సెలెక్టు కమిటీ ఆమోదాన్ని పొంది, చట్టమైంది. 
బూర్గుల రామకృష్ణారావుగారు మన దేశంలో భూ కమతాలపై గరిష్ట పరిమితిని 
విధించిన ప్రథమ ముఖ్యమంత్రిగా వాసికెక్కారు. 

రామకృష్ణారావుగారి హయాములోనే 1952 సంవత్సరపు హైదరాబాదు 
కౌలుదారీ (బేదఖలీలు బదలాయింపుల నిరోధం) ఆర్షినెన్సు 1952-58లో చట్టంగా 


66 బహుముఖ ప్రజ్ఞాశాలి 


ఆమోదించబడింది. భూస్వాములు కౌలుదార్లను బేదఖలు చేయకుండా (భూముల 
నుంచి వెళ్ళగొట్టకుండా) ఈ ఆర్దినెన్సు తేబడింది. దీని ద్వారా బేదఖలీల కార్వాయీలన్నీ 
(ప్రోసీడింగ్సు) నిలిపివేయబడ్డవి. భూములపై కబ్లా తిరిగి కౌలుదార్లకు ఇవ్వడం 
కూడా జరిగింది. 

మూడు కుటుంబ కమతాలకు మించిన భూములు కలిగి ఉన్నట్టి భూస్వాముల 
భూములను సేద్యం చేస్తూ ఉన్న కౌలుదార్లను రక్షిత కౌలుదార్లుగా ప్రకటించే శాసనం 
1956 మార్చి నుంచి అమలులోకి వచ్చింది. ఇందులోని ముఖ్య విశేషమేమిటంటే 
- కౌలుదార్లకు భద్రత చేకూర్చబడింది. కౌలు గడువు తీరిపోయి, పొలం సేద్యం 
చేసుకునే కౌలుదారును భూమినుండి భూకామందు బేదఖలు చేసే ప్రమాదం ఇక 
లేకుండా పోయింది. భూకమతాలపై గరిష్ట పరిమితి అమలు లోకి తేబడింది. రక్షిత 
కౌలుదార్లు అనబడే ఒక కొత్త రైతు వర్షం భూమి అమరిక విధానంలో (Land 
tenure system) వ్యవహారంలోకి వచ్చింది. 

కౌలుదార్లకు భూయాజమాన్యాన్ని సంక్రమింపజేసే శాసనాన్ని వర్తింపుచేసే 
విషయంలో రామకృష్ణారావుగారు మొదట ఎంపిక చేసిన జిల్లా ఎటువంటిది అంటే 
అక్కడ శాసనంవల్ల దెబ్బతినే భూస్వాములు వీరి బంధు వర్గానికి చెందిన వారో, లేక 
దగ్గరి మిత్రులో కావడం తటస్థించింది. అయినా వీరు వెనుదీయలేదు. అందుచేత 
వీరి బంధువులే మొన్న మొన్నటిదాకా అంటూ ఉండేవారు - మా రామకృష్ణారావు 
తెచ్చిన శాసనం మాకే మొదట ఎసరు పెట్టిందని! 

“బూర్గుల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రమంతటా భూ కమతాల 
లెక్కలతోపాటు హక్కుల రికార్డులు కూడా తయారుచేయబడ్డవి. నామమాత్రపు 
పట్టాదార్లు తొలగింపబడ్డారు. వాస్తవంగా భూమి తమ ఆధీనంలో ఉంచుకున్నవారే 
భూములపై యాజమాన్యం పొందగలిగారు. అట్టివారే రెవిన్యూలెక్కల నిమిత్తమై శిస్తు 
చెల్లింపుదార్లుగా పరిగణింపబడ్డారు. ప్రధాని నెహ్రూ ఆశించిన అభ్యుదయ కరమైన 
సంస్మరణలను బూర్గుల ప్రవేశపెట్టి మధ్యతరగతి నాయకత్వానికి ప్రతినిధిగా నిలిచారు. 
తెలుగు నేలను పాలించిన ముఖ్యమంత్రులలో బూర్గుల స్థానం విశిష్టమైనది”. * 

రామకృష్ణారావుగారు ముఖ్యమంత్రిగా ఉండగానే నిజాం రాజరికానికి ఒక 
ప్రత్యేక చిహ్నంగా ఉండిన ఉస్మానియా సిక్కా కరెన్సీ రద్దు చేయబడింది. నిజాం 
పాలనలో అతగాడి ప్రత్యేక కరెన్సీ, నాణములు ఉండేవి. వాటిని హాలీ రూపాయలని 
అనేవారు. |బ్రిటిషిండియా రూపాయలను కల్లారు రూపాయలనేవారు. ఈ రెండిటికీ 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 67 


మారకపు రేటు ఉందేది. హాలీ రూపాయ కల్టారు రూపాయకన్నా కొంచెం తక్కువ. 
మారకం చేసుకుంటే మధ్య దళారీలు లాభపడుతూ ఉండేవారు. అయినా ఈ ప్రత్యేక 
సిక్కా ఎందుకని చెప్పి హాలీ కరెన్సీని, నాణములను రద్దుచేశారు. దీనిపై 
స్వ్నప్రయోజనపరులు కొందరు ఒక ఆందోళన లేవదీశారు. ప్రభుత్వం ఆ ఆందోళనను 
అణచివేసింది. ఈ విధంగా రామకృష్ణారావుగారు హాలీ సిక్కాను రద్దుచేసి, ఇండియా 
కరెన్సీని ఇక్కడ వ్యాప్తం చేశారు. 

బూర్గులవారి హయాంలోనే వరంగలు జిల్లా చాలా పెద్దగా ఉన్నదని చెప్పి 
ప్రజల సౌకర్యం కొరకై 1953 అక్టోబరు 1వ తేదీనుంచి ఖమ్మంజిల్లాను ప్రత్యేకంగా 
ఏర్పాటు చేశారు. 

1955 జూలై 1వ తేదీనుంచి అవినీతి నిరోధక శాఖ ఏర్పాటు చేయబడింది. 
ఈ శాఖ 54 కేసుల్లో విచారణ జరిపింది. 

వీరి హయాంలో అంతకు ముందున్నట్టి ప్రభుత్వోద్యోగుల విచారణ ట్రిబ్యూనల్‌ 
పునర్వవస్థీకరింపబడింది. 

రామకృష్ణారావుగారి హయాంలో విద్యారంగంలో పలు సంస్కరణలు 
అమలులోకి వచ్చాయి. వీరు వెల్లోడీ మంత్రివర్గంలో రెవిన్యూ విద్యాశాఖల మంత్రిగా 
ఉన్నప్పుడే జిల్లాకొక కళాశాల చొప్పున ఏర్పాటు చేశారు. అంతకు మునుపు అన్ని 
జిల్లాలలో కళాశాలలు లేకుండేవి. ఉన్నత పాఠశాల స్థాయిలో తెలుగును బోధనా 
భాషగా వీరు ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి అయిన తరువాత విద్యా సౌకర్యాలను 
రాష్ట్ర జనాభాలో 75 శాతానికి అందేట్టుగా విస్తరింపజేశారు. 500 లేక అంతకు 
మించిన జనాభా ఉన్న అన్ని గ్రామాలలో ఏదో ఒక పాఠశాల పెట్టించారు. నిర్భంధ 
ప్రాథమిక విద్యాచట్టం క్రింద ఉన్న ప్రాంతం ఇంకా విస్తరింపజేయబడింది. పాఠశాలల 
ఉపాధ్యాయులకు ట్రైయినింగు సౌకర్యాలు ప్రతి జిల్లాలో కల్పించబడ్డవి. 

రామకృష్ణారావుగారు ముఖ్యమంత్రిగా ఉండగా విద్యారంగంలో అనుసరింపబడ్డ 
భాషా విధానం ఉత్తమమైంది. త్రిభాషా సూత్రం అంగీకరింపబడింది. మొదటి తరగతి 
నుంచీ మాతృభాష ప్రవేశపెట్టబడింది. మొదట మాతృభాష నేర్చుకున్న తరువాత 
మూడవ తరగతి నుంచీ హిందీ రెండవ భాషగా ప్రవేశపెట్టారు. 5వ తరగతి నుంచీ 
ఇంగ్లీషు ప్రవేశపెట్టారు. ఈ విధంగా మొదటి తరగతి నుంచీ మాతృభాష, 3వ 
తరగతి నుంచీ హిందీ, 5వ తరగతి నుంచీ ఇంగ్లీషు ప్రవేశపెట్టి హైదరాబాదు ప్రజా 


68 బహుముఖ ప్రజ్ఞాశాలి 


ప్రభుత్వం మిక్కిలి ఆదర్శప్రాయమైన భాషా విధానాన్ని అనుసరించిందని చెప్పవలసి 
ఉన్నది. ప్రాథమిక పాఠశాలల సంఖ్య 4,000 నుంచి వీరి హయాంలో 14,000కు 
పెరిగింది. 

కాలేజీలలో 8 సంవత్సరాల డిగ్రీకోర్సు ప్రవేశపెట్టవలెనన్న రాధాకృష్ణన్‌ కమీషన్‌ 
సిఫారసును హైదరాబాదు ప్రభుత్వం అమలు జరిపింది. 

హైదరాబాదు రాష్ట్రం యొక్క మూడు భాషా ప్రాంతాలలో ట్రెయినింగు 
కళాశాలలు, పశు సంవర్ధన కళాశాలలు, వ్యవసాయ కళాశాలలు, ఇంజినీరింగు 
కళాశాలలు స్థాపింపబడ్డవి. 

బూర్గులవారి హయాంలోనే వరంగలు, బెరంగాబాదులలో విశ్వవిద్యాలయాల 
స్థాపనకు బిల్లులు ప్రవేశపెట్టబడ్డవి. 

ఉర్ణూయొక్క ఉపయోగాన్ని ప్రయోజనాలను దెబ్బతీయకుండా, మాతృభాష 
బోధనాభాష అయ్యేట్టుగా రాష్ట్ర విద్యావిధానం మార్చబడింది. 

7వ తరగతి వరకూబేసిక్‌ విద్యను ప్రవేశపెట్టిన రాష్ట్రాలలో హైదరాబాదు 
మొదటి రాష్ట్రం. 

మొదలియార్‌ కమీషన్‌ వారి సిఫారసులను అమలుపరుస్తూ, బూర్గులవారు 
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వివిధములైన కోర్సులతో బహుళార్థ సాధక ఉన్నత 
పాఠశాలలు నెలకొల్పబడ్డవి. ప్రజా గంథాలయముల చట్టం అమలులోకి తెచ్చారు. 
హైదరాబాదు నగరంలో ఉండే ఆసఫియా స్టేట్‌ లైబ్రరీ పేరును హైదరాబాదు స్టేట్‌ 
సెంట్రల్‌ లైబ్రరీగా మార్చారు. వీరి హయాంలోనే “ఫ్రీడం స్ట్రగుల్‌ ఇన్‌ హైదరాబాద్‌” 
అనే హైదరాబాదు స్వాతంత్రోద్యమ చరిత్ర ఆంగ్లంలో నాలుగు సంపుటాలుగా 
(ప్రచురింపబడింది. 

రామకృష్ణారావుగారు ముఖ్యమంత్రి కాగానే రాజకీయంగా ఒక గొప్ప విజయం 
సాధించారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆయనకీ విజయాన్ని 
చేకూర్చిపెట్టాయి. సరోజినీ నాయుడు కుమారుడు డా.ఎస్‌.ఎం. జయసూర్య, రావి 
నారాయణరెడ్డిగారలు నల్లగొండ జిల్లాలో పార్లమెంటుకూ, శాసనసభ స్థానాలకూ 
గెలిచారు. ఏదో ఒకటే ఉంచుకోవాలి కాబట్టి వారు శాసనసభ స్థానాలకు 
రాజీనామాచేశారు. అందువల్ల భోనగిరి, పెద్ద మునగల్లు, హుజూర్‌ నగర్‌ అనే మూడు 
శాసనసభ స్థానాలు ఖాళీ అయినవి. ఈ మూడు నియోజక వర్గాలలో ఉప ఎన్నికలు 
జరిగాయి. స్వామీజీకి సన్నిహితుడుగా, రాజకీయ తాత్వికుడుగా పేరు పొందిన 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 69 


గోవిందదాస్‌ ష్రాఫ్‌ కాంగ్రెసునుంచి రాజీనామా చేసి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ 
అభ్యర్థిగా భోనగిరి నుంచి పోటీ చేశారు. ఇది కమ్యూనిస్టు ప్రముఖులు రావి 
నారాయణరెడ్డిగారి జన్మస్థానం. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెసు అభ్యర్థిగా నిలిచిన 
హరిజన యువకుడు గోకా రామలింగం కొద్ది ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఇది 
రిజర్వుడు స్థానం కాదు. పెద్ద మునగల్లు నియోజక వర్గంలో కమ్యూనిస్టు ప్రముఖుడూ, 
సాయుధ పోరాట నాయకుడూ అయిన దేవులపల్లి వెంకటేశ్వరరావుపై పోటీచేసి 
కాంగ్రెసు అభ్యర్థి కంచినేపల్లి పెదవెంకట రామారావు గెలిచారు. ఈ నియోజక 
వర్గంలో ఎన్నికల ప్రచారం జరిగేటప్పుడు లంబాడీల మహాసభలో లంబాడీ పెద్దలు 
ఇద్దరిమధ్య ముఖ్యమంత్రి రామకృష్ణారావు గారిని కూర్చుండబెట్టి పదిజతల ఎడ్ల 
బండిమీద ఊరేగింపుగా సభా వెదికవద్దకు తీసుకొని వెళ్ళారు. హుజూర్‌నగర్‌ నియోజక 
వర్గంలో కమ్యూనిస్టు అభ్యర్థి గెలిచాడు. అంతకుముందు జరిగిన సాధారణ ఎన్నికలలో 
ఈ నల్లగొండ జిల్లాలో పార్లమెంటు స్థానాలలో, శాసనసభ స్థానాలలో కాంగ్రెసు 
పార్టీ పూర్తిగా పరాజయం పొందింది. ఒక పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన రావి 
నారాయణరెడ్డిగారు దేశంలో అందరికన్నా చివరకు నెహ్రూకంటే కూడా ఎక్కువ 
ఓట్లు సంపాదించిన ఘనత దక్కించుకున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై నెహ్రూ 
రామకృష్ణారావుగారిని అభినందిస్తూ టెలిగ్రాం పంపారు. 

రామకృష్ణారావుగారు ముఖ్యమంత్రిగా ఉండగానే 1955 డిసెంబరు 10వ 
తేదీన భారత ప్రధాని నెహ్రూ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 
ఇది దేశంలోని గొప్ప ప్రాజెక్టులలో ఒకటి. తెలుగుజాతి ఒక పెద్ద ఉద్యమం లేవదీసి 
సాధించుకున్న ప్రాజెక్టు ఇది. ప్లానింగ్‌ కమీషన్‌ ఉపాధ్యక్షుడుగా ఉండిన వి.టి. 
కృష్ణమాచారి దీనికి అడ్డుపుల్ల వేశాదనీ, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ జోక్యం 
కలిగించుకున్నారనీ, హైదరాబాదు మంత్రివర్గం ఒక తీర్మానం చేయవలసి వచ్చిందనీ 
చెబుతారు. అసలు ఈ ప్రాజెక్టును ఊహించినవాడు నవాబ్‌ అలీనవాజ్‌ జంగ్‌ అనే 
హైదరాబాద్‌ ఇంజనీరు. దీని నిర్మాణం విషయంలో ఆంధ్ర నాయకులలో ఎవరు 
ప్రతికూలంగా ఉండినారు, ఎవరు దీనిని సమర్థించారు అనే విషయంలో నేటికీ 
తర్జన భర్దనలున్నాయి. ఇది ఆంధ్ర - హైదరాబాదు రాష్ట్రాల ఉమ్మడి స్మీముగా 
ప్రారంభమైంది. రామకృష్ణారావుగారు ఈ ప్రాజెక్టు వల్ల తెలుగుదేశానికి చెందిన 
తెలంగాణా ఆంధ్ర (ప్రాంతాలు రెండూ లాభం పొందుతాయి కాబట్టి దీనిని 
హృదయపూర్వకంగా సమర్థించి, ప్రారంభదశలో హైదరాబాదు రాష్ట్రం వైపు 


70 బహుముఖ ప్రజ్ఞాశాలి 


జరుగవలసిన పనుల నన్నిటినీ చురుకుగా చేయించారు. నాగార్జునసాగర్‌ కంట్రోలు 
బోర్డు ఏర్పడినప్పుడు అందులో ఆంధ్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాదు 
ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, 
వినాయకరావు విద్యాలంకార్‌, డా॥ జి.ఎస్‌. మేల్కోటే సభ్యులుగా ఉన్నారు. 

నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌వల్ల మునిగిపోయే ఏలేశ్వరం స్థలం త్రవ్వకాల 
విషయమై బూర్గులవారు ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వ మంత్రి హుమాయూన్‌ 
కబీర్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఆ పని వేగిరంగా జరిగేట్టూ, అక్కడి పురావస్తు 
సంపద పరిరక్షింపబడేట్టూ శ్రద్ధతీసుకున్నారు. 

మొదట్లో కాంగ్రెసు శాసనసభా పక్షంలోనూ మంత్రివర్గంలోనూ సంపూర్ణ 
సహకారం లేకపోయినా రామకృష్ణారావుగారు పరిపాలన సక్రమంగా నడిచేట్టు శ్రద్ధ 
వహించారు. కాంగ్రెసులో అన్ని ముఠాలను సమన్వయ పరుచుకుంటూ వచ్చారు. 
శాసనసభలో ప్రతిపక్షాల వాదనలను, ఆరోపణలను ఎదుర్కోవడంలో మంచి 
ప్ర జ్ఞచూపారు. నిర్ణయాలను చేయడంలో వాస్తవాలను దృష్టి యందుంచుకొని ఆచరణ 
సాధ్యమైన రీతిలో ఆలోచించి చేసేవారు. మొత్తంపై హైదరాబాదు పరిపానలో 

సుస్థిర త్వాన్ని నెలకొల్పగలిగారు. 

రామకృష్ణారావుగారి మంత్రివర్గం ఏర్పడ్డ 10 నెలలకే ప్రతిపక్షం తరపున 
శాసనసభ్యుడు జి.రాజారాం వారి మంత్రివర్గంపై 1952 డిసెంబరు 17వ తేదీన 
అవిశ్వాస తీర్మానాన్ని తెచ్చారు. ప్రభుత్వ విధానాలు సవ్యంగా లేవనీ, ప్రజాభీష్టానికి 
వ్యతిరేకమైన విధానాలను అనుసరిస్తున్నారనీ, భూసంస్కరణల విషయంలో, 
సేల్సుటాక్సు, సిర్ఫూరు సిర్‌సిల్మ్‌ పరిశ్రమల విషయంలో ప్రభుత్వం ప్రజల అభిమతానికి 
విరుద్ధంగా వ్యవహరించిందనీ, కనుక ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందనీ, 
శాసనసభ ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉందనీ ఆ తీర్మానం సారాంశం. 
మఖ్టూం మొహియుద్దీన్‌, వి.డి.దేశపాండే వంటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు 
ఈ తీర్మానంపై చర్చలో పాల్గొని బూర్లులవారి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

మంత్రివర్గం అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా కాలేదు, ఏమి 
చేయడానికైనా వ్యవధి చాలదు అని శాసనసభ స్పీకర్‌ అన్నారు. 

రామకృష్ణారావుగారు తీర్మానంలో ్రస్తావింపబడ్డ (ప్రతి ఒక్క అంశానికీ 
సమాధానం చెప్పారు. వారి సమాధానం సహేతుకంగానూ, వాస్తవాలు ఆధారంగానూ, 
సమర్థవంతంగానూ ఉంది. సమాధానం ఉర్టూలో చాలా పేజీలలో రికార్డు 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 71 


చేయబడివుంది. 1952 డిసెంబరు 19వ తేదీన తీర్మానంపై సభ్యుల ఓటింగు 
తీసుకున్నారు. సభలో హాజరై ఉన్న సభ్యులలో 77 మంది అవిశ్వాస తీర్మానానికి 
అనుకూలంగా ఓటు వేశారు. 95 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అవిశ్వాస 
తీర్మానం వీగిపోయింది. 

నిజాం నిరంకుశత్వం నుంచి, మధ్యయుగాల ఫ్యూడల్‌ వ్యవస్థ నుంచి, 
మతోన్మాదపు చిహ్నాలు తుడిచిపెట్టుకు పోకుండా దాని అవశేషాలు ఇంకా బాగా 
కన్చిస్తూ ఉన్న స్థితి నుంచి అప్పుడే బైటపడ్డ హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 
పదివిలో కొనసాగగల స్తోమత ఉండటం సామాన్యమైన విషయం కాదు. తెలుగువారు, 
మహారాష్షులు, కన్నడిగులు కలిసి ఉన్న రాష్ట్రమిది. పైగా తాము పాలకజాతికి 
చెందినామని తలంచే ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతమిది. ఉత్తరదేశీయులు, 
మార్వాడీలు, ఆంధ్రేతరులు ఇక్కడి ఆర్థిక వ్యవస్థపై పెత్తనం కలిగి ఉండేవారు. రాజా 
పన్నాలాల్‌ పిట్టీ వంటి లక్ష్మీపుత్రులు ప్రాబల్యం వహించి ఉన్న ప్రాంతం. ఇక జాగీర్ణార్లు, 
అమీర్లు మున్నగువారి ప్రాభవం ఉండనే ఉంది. వీరందరి విశ్వాసాన్ని చూరగొన్నవాడై 
ఉండాలి ముఖ్యమంత్రి. వారందరినీ ఎవరి స్థానంలో వారిని ఉంచుతూ, భారత 
ప్రభుత్వం విధానాలను నిరాటంకంగా అమలు జరుపుకు పోవాలి. ఏ వర్గం పట్లా 
మొహమాటం చూపడానికి వీలులేదు. అయితే ఆ చేసేది ఏదో ఎవరికీ క్లేశం 
కలిగించకుండా చేయాలి. సభ్యత, సంస్కారం, నాగరీకము, సహనం, నిదానం, 
మర్యాద చూపాలి. హైదరాబాదు సంస్కృతి అనబడే ఒక ప్రత్యేక నాగరికతను (అలాంటి 
సంస్కృతి ఒకటి పెంపొందినమాట మాత్రం నిజం. అయితే అది కృత్రిమ మైనదీ, 
ఫ్యూడల్‌ సంబంధమైనదీ కాదా అంటే అది వేరే విషయం. హైదరాబాదు సంస్కృతి 
అనేది ఇచటి ప్రత్యేక రాచరికం వల్లా, అమీరుల శ్రీమంతుల జీవితపు పోకడలవల్లా, 
భోగమూ, బద్ధకం వల్లా, ఉర్జూభాషా సాహిత్యాల ప్రభావం వల్లా, ముస్లిం సంస్కృతి 
సభ్యతల ప్రాభవం వల్లా, ఆనందానుభూతిపై మోజువల్లా పెంపొందిన ఒక సంస్కృతి 
విశేషం. దానిని అన్ని మతాలవారూ మన్ననచేస్తూ అనుష్టిస్తూ అలా చేయడంలో 
ఒక ఆనందానుభూతిని పొందుతూ ఉందేవారు. మతోన్నాదులకు అందులో స్థానం 
ఉండేది కాదు. కాని చాలామంది ముస్లిములు అలాంటి సంస్కృతి ఒకటి ఇక్కడ 
ఉద్భవించి అది ఉత్తాన స్థితిలో ఉన్నందుకు గర్వించేవారు.) తానూ పాటిస్తున్నట్లు 
పైకి కనిపించే విధంగానైనా ప్రవర్తనలో చూపాలి. ఈ విషయంలో కూడా 
రామకృష్ణారావు గారు లోపం లేకుండా మసులు కొనేవారు. హైదరాబాదు సంస్కృతికి 


72 బహుముఖ ప్రజ్ఞాశాలి 


వ్యతిరేకి కానట్టి, దానిపై గౌరవం కలిగినట్టి సంస్మారవంతుడూ, సాహితీపరుడూ 
పదవిలో ఉన్నాడన్న భావాన్ని ఆయన ఇచటివారిలో కలిగించగలిగారు. అయితే 
ఆయన నూటికి నూరుపాళ్ళూ జాతీయవాది, జాతీయోద్యమం నుండి ఆవిర్భవించిన 
కాంగైస్‌ కల్చర్‌ మేధావి అన్న విషయాన్నీ వారెరుగుదురు. తక్కిన అన్ని విషయాలకన్న, 
కాంగ్రెసు విధానాలకూ, ఆదర్శాలకూ, లక్ష్యాలకూ మొదటి ప్రాధాన్యాన్ని ఇచ్చే పెద్ద 
మనిషిగా కూడా వారెరుగుదురు. ఈ విషయంలో జవహర్‌లాల్‌నెహ్రూ గారికి కూడా 
రామకృష్ణారావు గారిపై గట్టి నమ్మకం ఉండేది. తక్కిన మితవాదుల నుంచి వీరిని 
వేరుచేసి పండితనెపహ్రూ చూడగలిగారన్న విషయం స్వామీజీ సన్నిహితవర్గం ఆయన 
అభ్యుదయవాది కాడు అని పదేపదే అంటున్నప్పటికీ ఆయననే ముఖ్యమంత్రి పదవిలో 
కొనసాగనివ్వడమే. ఆ రోజులలో కూడా ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరు 
కొనసాగాలన్న విషయాన్ని కాంగ్రెసు అధిష్టాన వర్గం వారే నిర్ణయిస్తూ ఉండేవారు. 
అయితే కాంగ్రెసు శాసనసభా పక్షంలో పదవిలో ఉండే ఆ వ్యక్తికి అధిక సంఖ్యాకుల 
మద్దతు ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం కనిపెట్టేవారు. మద్దతు లేకపోతే 
దిగిపొమ్మనేవారు. 

బూర్గుల రామకృష్ణారావుగారి ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడైనా ముప్పువస్తే 
అది ప్రజల నుంచి వచ్చిందికాదు. కాంగ్రెసు అధిష్టానవర్గం నుంచి వచ్చిందికాదు. 
ఒక భాషా ప్రాంతం వారి నుంచి లేక ఒక మతం నుంచి వచ్చింది కాదు. అది 
నిస్సందేహంగా రాష్ట్ర కాంగ్రెసులోని గ్రూపులవల్ల వచ్చిందే. స్వామీజీ వర్గానికి చెందిన 
ముగ్గురు మంత్రులు రాజీనామాలు చేసిన తర్వాత రామకృష్ణారావుగారు తమ 
మంత్రివర్గాన్ని పునర్నిర్మించి అసమ్మతి వర్గంవారు లేకుండానే చివరిదాకా ముఖ్యమంత్రి 
పదవిని నిర్వహించారు. అంటే స్వామీజీ వర్గం అలాగే ఉంది. రెడ్డి-రావు వర్గం 
అనబడేదీ అలాగే ఉంది. 

ఈ ఉభయ వర్గాలకూ అసలు ప్రాతిపదిక రీత్యానే విభేదాలున్నాయి. సిద్ధాంత 
సంబంధమైన అభిప్రాయ భేదాలు ప్రబలంగా ఉండేవి. ఒకరిపై ఒకరికి విశ్వాసం 
లేదు. మా మతాలు వేరు అన్నట్టు ఉండేది వారి ముఠాతత్వం. ఈ విషయం 
కాంగ్రెసువాది అని చెప్పుకోబడ్డ గోవిందదాస్‌ ష్రాఫ్‌ (ఇతడు స్వామీజీకి మిత్రుడు. 
ఆంతరంగికుడు, రాజకీయ తాత్తికుడు, సచివుడు) ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 
పి.డి. ఎఫ్‌. అభ్యర్థిగా పోటీ చేయడాన్నిబట్టే విశదమవుతూ వుంది. అంటే కాంగ్రెసు 
వాది అనుకోబడ్డవాడు నిమిషాలలో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ మనిషిగా 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 73 


మారిపోయాడు: ఆ ఉపఎన్నికలో అతను ఓడిపోయాడు, ఆ రాజకీయ సంఘటన 
తర్వాత స్వామీజీ అనుచరవర్గం బలం నైతికంగా తగ్గిపోయింది. అయినా 
రామకృష్ణారావుగారి నాయకత్వమంటే గిట్టనివారు నెహ్రూగారికి ఏవో ఫిర్యాదులు 
చేశారు. హైదరాబాదు కాంగ్రెస్‌ శాసనసభా పక్షంలో రామకృష్ణారావుగారి బలం 
పోయిందనీ, వారు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హులనీ అధిష్టాన 
వర్గానికి చెప్పారు. చెప్పడమేకాదు, వారిపై ధ్వజమెత్తి హైదరాబాదులో, ఢిల్లీలో ప్రచారం 
చేశారు. ఇది విచారించి చూడవలసిన విషయమని భావించి నెహ్రూ స్వయంగా 
హైదరాబాదు వచ్చి కాంగ్రెసు శాసన సభ్యుల సమావేశాన్ని హైదరాబాదులో 1954 
జనవరి 6వ తేదీన ఏర్పాటుచేసి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలో సభ్యులు వారి 
వారి అభిప్రాయాలను వ్రాసి ఇవ్వవలసిందని కోరారు. రహస్య ఓటింగు పద్ధతి 
పెట్టారు. శాసన సభ్యులు బిత్తరపోయారు. అయినా రామకృష్ణారావుగారికి శాసన 
సభాపక్షంలో బలం తగ్గిపోయింది అంటూ వినవచ్చిన కాకిగోలకు సమాధానంగా 
పార్టీ సభ్యుల అభిప్రాయం తెలుసుకోవడానికి అదే సరైన పద్ధతి అని నెహ్రూ గారికి 
తోచింది. ఆ సమావేశ విశేషాన్ని అప్పటి కాంగ్రెసు శాసన సభ్యురాలు శ్రీమతి 
సంగెం లక్ష్మీబాయి ఒక వ్యాసంలో ఈ విధంగా వ్రాశారు.” 

ప్రత్యక్ష సాక్షి కథనంవలె ఉన్న ఈ వృత్తాంతం పాక్షికమైనదని అనుకోవడానికి 
వీలులేదు. 

“అప్పుడు హైదరాబాదులో కులతత్వాల బాధ ఉందేదికాదు. కొండా వెంకట 
రంగారెడ్డిగారికి శత విధాలుగా రామకృష్ణారావుగారిని చీఫ్‌ మినిష్టర్‌ చేయాలని 
దృఢ సంకల్పం ఉండేది. ప్రప్రథమంగా హైదరాబాదు స్టేట్‌లో ఎంతోధీశక్తిగల బూర్గుల 
రామకృష్ణారావుగారిని నాయకునిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజులలో దినదిన 
గండంగా ఉండేది. శాసనసభలో కమ్యూనిస్టు సభ్యులు చాలామంది ఉండేవారు. 
విశ్వాస రాహిత్య తీర్మాన ప్రమాదం ఉండేది. రామకృష్ణారావుగారు మేధావి. 
మెదలకుండా రామచిలుకను పంజములోనికి తెచ్చినట్టు కొందరిని తమ కాంగ్రెసులోకి 
చేర్చుకున్నారు. (దీని అర్ధం పార్టీ ఫిరాయింపులు చేయించారని కాదు. అటువంటిదేమీ 
జరగలేదు - రచయిత) కాంగ్రెసు సంస్థను గట్టిపరిచారు. స్వామీజీ గ్రూపువారు 
నలుగురు మంత్రులు మంత్రి మండలి నుండి రాజీనామాచేశారు. కాంగైసుకు 
ముప్పువచ్చునని పండిట్‌ నెహ్రూ పరుగెత్తుకొని వచ్చారు. పార్టీ మీటింగులో 
రంగారెడ్డిగారిని పిలిచి అడిగారు. రామకృష్ణారావుగారు తిరిగి నాయకులుగా వస్తారనే 


74 బహుముఖ ప్రజ్ఞాశాలి 


నమ్మకం తమకు ఉందని రెడ్డిగారు హామీ ఇచ్చారు. కాంగ్రెసులో అలజడి రేగింది. 
షా మంజిల్‌లో మీటింగు పెట్టారు. అందరం చేరినాం అక్కడికి. పండిట్‌జీ వచ్చి 
దర్వాజా బంద్‌కరో అన్నారు. అందరం హాజరు అయినామో లేదో చూశారు. ఆయన 
ఒక టేబిలు మీద కూర్చున్నారు. మేము మొదటి వరుసలో కూర్చున్నాం. నెహ్రూజీ 
గభాలున లేచివచ్చి నా చేతిలో ఉన్న లంబాడీ పూసలతో పొదిగిన నా చేతి సంచీని 
గుంజుకున్నారు. నేను దిగాలుపడి చూస్తూ ఉండగా సంచీలో ఉన్న వన్నీ కాగితాలు, 
చిల్లర డబ్బులు - బల్లమీద గుమ్మరించారు. అంతకుముందే చింపి ఇచ్చిన చీటీల 
మీద మీ ఓటును నమోదు చేయాలని చెప్పి, ఎవరూ లేచిరావద్దని పండిట్‌జీ ఆజ్ఞ 
ఇచ్చారు. తనే స్వయంగా తన చేతికర్ర చంకలో పెట్టుకొని చేతితో నా సంచీ పట్టుకొని, 
తనే స్వయంగా మా వద్దకు వచ్చి ఒకటి, రెండు, మూడు అని ఓట్లు లెక్క పెట్టుకున్నారు. 
శాసనసభ్యులందరివద్దకూ వెళ్ళి చీటీలు తీసుకున్నారు. లెక్కపెట్టి చూస్తే బిందూగారికి 
8 ఓట్లు, పూల్‌చంద్‌గాంధిగారికి 4 ఓట్లు! తక్కిన ఓట్లు అన్నీ రామకృష్ణారావుగారికి 
వచ్చినవి. ఆ విధంగా రామకృష్ణారావుగారు మరొకసారి ముఖ్యమంత్రిగా రావడం 
జరిగింది”. 

బూర్లుల వారిని ముఖ్యమంత్రి పదవి నుండి దించడానికి అసంతృప్తి వాదులు 
చేసిన ప్రయత్నం భారత ప్రధాని సమక్షంలో ఇలా విఫలమైంది. ఇట్లా ముఖ్యమంత్రి 
రామకృష్ణారావుగారు అనేక పరీక్షలు ఎదుర్మోవలని వచ్చింది. కాబట్టే 
“రామకృష్ణారావుగారి ముఖ్యమంత్రిత్వం బహు యాతనలతో కూడుకొని సాగినది” 
అని ఉమ్మెత్తల కేశవరావుగారు అన్నారు." దీనికి వారు చూపిన కారణాలు ఇవి. : 
“మొదటి యాతన అస్తినాస్తితో కూడిన పార్టీ మెజారిటీ, రెండవది శాసనసభలో 
కమ్యూనిస్టుల బలమగు ప్రతిపక్షము. విచ్చిన్నతయే పార్టీవారి అప్పటి రాజనీతి. 
మూడవది భూసంస్కరణలు చేయుటకు పూను కున్నందున భూస్వాములు, సంపన్నుల 
అసహకారము. నాల్గవది ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని ఎదుర్మొనుట వలన తనను 
బలపరచే తెలంగాణా శాసన సభ్యులతో విరోధము. అయిదవది స్టేట్‌ కాంగ్రెస్‌ 
అధ్యక్షులగు స్వామీజీ నిరసన. ముందు నూయి, వెనుక గోయి, ఏ క్షణంలో ప్రభుత్వము 
పడిపోతుందో అన్న పరిస్థితిలో ఉండేవారు.” 

ఈ అసంతృప్తి వర్గంవారు దైనందిన పరిపాలనను కూడా సాఫీగా 
సాగనివ్వనందుకు రామకృష్ణారావు ఒక దశలో విసుగుజెంది కోపోద్రిక్తులై తాను 
ముఖ్యమంత్రి పదివికి రాజీనామా చేస్తానని ప్రధాని నెహ్రూగారికి, భారత ప్రభుత్వ 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 75 


దేశవ్యవహారాల మంత్రి పండిత గోవింద వల్లభపంత్‌గారికి లేఖలు వ్రాశారు. రావుగారు 
పంత్‌గారికి వ్రాసిన లేఖ నకలును, అందుకు పంత్‌గారు రావుగారికి వ్రాసిన 
సమాధానం నకలును ఈ రచయిత చూడటం తటస్థించింది. 1955 ఏప్రిల్‌ కాలపు 
ఉత్తర ప్రత్యుత్తరాలివి. మొదటి రెండు సంవత్సరాలలో స్వామీజీ గ్రూపువారు తనను 
పదవినుండి తొలగించ విశ్వ ప్రయత్నాలు చేయగా, ఈ సంవత్సరం రంగారెడ్డి 
గ్రూపు ఆ పనికి పూనుకున్నదనీ, ఇట్టి పరిస్థితిలో ప్రభుత్వ సుస్థిరత ఎలా సాధ్యమో 
తనకు అర్ధం కావడం లేదనీ, ఇప్పుడు ఈ గ్రూపువారి లక్ష్యం ఇప్పుడున్న ఒకరిద్దరు 
బ్రాహ్మణ మంత్రులను తొలగించి, వారిస్థానే మరింత మంది బ్రాహ్మణేతర మంత్రులను 
నియమించేందుకు తనపై వత్తిడి తేవడమేనని బోధపడుతున్నదనీ, ఈ విధంగా 
మంత్రివర్గమనేది ఏ రూపంలో ఎలా ఉండాలో పార్టీ సభ్యులకు ఆటవస్తువై పోయిందనీ, 
ఇట్టి స్థితిలో తాము పనిచేయజాలమని, ప్రతిసంవత్సరం పార్టీయొక్క అవిశ్వాస 
తీర్మానాన్ని ఎదుర్కోవలసి రావడం ఆత్మగౌరవం కల మనిషికి సంకటంగా ఉంటుందనీ, 
అందుచేత నాయకత్వంలో మార్చు జరిగితే చెరిపి శుభ్రం చేసిన పలక మాదిరిగా 
ఉండి, కొత్త నాయకుడు కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునని బూర్గులవారు 
వారి లేఖలో తెలియపరిచారు. అప్పుడు ధేబర్‌గారు కాంగ్రెసు అధ్యక్షులు. 

అందుకు పంత్‌గారు సమాధానం వ్రాస్తూ పార్టీ నాయకత్వంలో మార్చు 
సంగతి ఆలోచించడమే తమ మానసిక ప్రశాంతతను భంగపుచ్చేదిగా ఉందని అంటూ 
ఇలా అన్నారు : “హైదరాబాదు పెద్ద రాష్ట్రం. ప్రవాహాలు, ఎదురు ప్రవాహాలు 
అసంఖ్యాకంగా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. ఈ పరిస్థితిలో కూడా మీరు స్థిరంగా 
సమతూకాన్ని నిలబెట్టుకుంటూ రాగలిగారు. ఈ పనిని విజయవంతంగా చేయగలిగిన 
మరొక వ్యక్తి ఉన్నాడా అని నా సందేహం. ఉన్నదానిని చెడగొట్టడానికి ఏవేవో 
సాధనాలతో ఆశలు చూపి మనుషులను ఆ క్షణానికి కూడగట్టుకోవచ్చు. కాని మీరు 
నిష్కమించారంటే [గ్రూపు వైషమ్యాలు అసంతృప్తి వర్గీయులు విచ్చిత్తికి కూడా దారితీసి, 
తత్ఫలితంగా ప్రభుత్వం లాంఛన ప్రాయంగానైనా పనిచేయడం అసాధ్యమవుతుంది. 
బిందూ ఎన్నిక కూడా ప్రమాదరహితంగా జరిగేదని అనుకోలేము. కనుక ఈ స్థితిలో 
ఈ విపత్తు రాకుండా మీరు నివారించవలెనని నేను మిమ్ము కోరుతున్నాను. మీ 
ఆరోగ్యం కార్యభారం వహించడానికి మిమ్మల్ని అశక్తులుగా చేయని పక్షంలో ఈ 
విషయాన్ని ఇంతటితో ముగింపజేసి, ఏ ప్రయత్నాన్ని అయినా విరమించుకోవలసిందిగా 
కోరుతున్నాను.” 


76 బహుముఖ ప్రజ్ఞాశాలి 


1955 మే 2వ తేదీన రామకృష్ణారావుగారు చెన్నారెడ్డి వద్ద నుంచి ప్లానింగ్‌ 
అభివృద్ధి శాఖలను తీసేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. 

ముఖ్యమంత్రిగా రామకృష్ణారావుగారు విజయవంతంగా పదవీ నిర్వహణ 
చేసినట్లు స్టేట్‌ కాంగ్రెసులోని అన్ని వర్గాలు అంగీకరించాయి. అసలు వీరిని పార్టీ 
నాయకునిగా ఎన్నుకోవడం కాంగ్రెసు శాసనసభా పక్షం చేసిన సమంజసమైన 
నిర్ణయమని ఆ తరువాతి సంఘటనలు రుజువు చేశాయి. కాంగగైెసు పార్టీకి అత్యంతము 
సమర్ధుడైన ముఖ్యమంత్రి లభించారని ప్రతిపక్షం లోలోపల అనుకునేది. మంచి 
పరిపాలనాదక్షులూ, పార్లమెంటేరియనూ కావడంవల్ల వీరు శాసనసభలో జరిగే వాద 
ప్రతివాదాలలో సమర్ధవంతంగా సమాధాన మివ్వగలిగారు. అప్పటి కాంగ్రెసుపార్టీ 
మెజారిటీ 3 లేక 5 మాత్రమేనని చెబుతారు. ఐదుగురు కాంగ్రెసు సభ్యులు పార్టీ 
నుంచి వెళ్ళిపోతే ప్రభుత్వం పడిపోయే అధికార పక్షమది! పైగా అప్పుడు పార్టీ 
ఫిరాయింపులపై ఆంక్షలు లేవు! ఆ స్థితిలో ఆయన తన టర్మ్‌ పూర్తి అయ్యేదాకా 
పదవిలో ఉండి ప్రభుత్వాన్ని నడుపుకు రాగలిగారంటే ఆయన ఎంతటి ప్రతిభావంతుడో 
ఊహించవలసిందే, ఆయన కొండా వెంకట రంగారెడ్డిగారి వైపు మొగ్గుచూపేవారని 
కొందరు అనేవారు. వాస్తవ మేమిటంటే-వీరిద్దరూ ఆత్మీయులు. రంగారెడ్డిగారి చిత్తశు 
ద్ధిని, బుజువర్తనమును రావుగారు ఎరుగుదురు. రావుగారి వైదుష్యంపై, సమర్థతపై, 
స్థిరమైన నడవడిపై రెడ్డిగారికి అచంచలమైన విశ్వాసం ఉండేది. ముఖ్యమంత్రిగా 
రామకృష్ణారావుగారు ఏ ఒక్క వర్గంవారి చెప్పుచేతలలో ఉండి పనిచేయలేదు. ఏ 
ఒక్క వర్గంవారి మాటకూ హెచ్చు ప్రాముఖ్యం ఇవ్వలేదు. ఆయన కాంగ్రెసు 
హైకమాండుకు మాత్రమే విధేయులై ఉండి పనిచేశారు. దృఢమైన జాతీయవాది 
కాబట్టి తన సంస్థ తాను ఏమి చేయవలెనని ఆశిస్తుందో దానిని గూర్చి ఆయనకు 
చక్కని అవగాహన ఉండేది. ఆయన తమ సహచరులపట్ల ఎన్నడూ నిరంకుశంగా 
ప్రవర్తించలేదు. ఏ మంత్రియొక్క శాఖ పనిలోనూ జోక్యం కలిగించుకోలేదు. ఏ 
మంత్రికీ ఉత్తర్వులివ్వలేదు. తాము నిర్దేశించిన విధానాలనుబట్టి ఎవరి శాఖను వారు 
నడుపుకోనిచ్చేవారు. ఈ విషయాన్ని వారి మంత్రివర్గంలో క్యాబినెట్‌ హోదాగల 
మంత్రిగా పనిచేసిన గోపాలరావు ఎక్పోటే ధ్రువపరిచారు. శాసనసభ చర్చలలో ఒక 
సభ్యుని ప్రసంగానికి ఆయన అడ్డుతగిలేవారుకారు. అలాగే తన ప్రసంగానికి కూడా 
అడ్డు తగలవద్దని ఒకసారి ప్రతిపక్ష నాయకుని హెచ్చరించారు. నేటివలె అది ఒకేభాష 
మాట్లాడబడే ప్రాంతంకాదు. బహుభాషల హైదరాబాదు రాజ్యం. ప్రాంతీయాభిమానాలు 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 77 


ఉందేవి కావని చెప్పలేము. తమ భాషవాడు కాదు కాబట్టి ఆయనను ఆంధ్రేతరులు 
విమర్శనాదృష్టితోనే పరిశీలించేవారు. ముఖ్యమంత్రి భాషకు చెందినవారిలో అధిక 
సంఖ్యాకులు కాంగ్రెసుపార్టీకి ప్రతిపక్షమైనవారు. అయినా పూర్తి టర్మ్‌ పరిపాలించ 
గలిగిన తెలుగు వెలుగు బూర్గులరామక్ళష్ణా రావుగారు. మరొక ఆంధ్రుడు లేదా 
మరొక మహారాష్టుడు లేక మరొక కన్నడ నాయకుడు అప్పట్లో ఆ విశిష్ట గౌరవానికి 
అర్హుడైనవాడు లేడనే చెప్పవచ్చు. బూర్గులవారి ముఖ్యమంత్రి పదవి విషయమై 
తక్కినవారి మాట అలా ఉండనిచ్చి స్టేట్‌ కాంగ్రెసు సంస్థకు తిరుగులేని ప్రజా 
బాహుళ్యపు నాయకుడూ, శాసనసభ కాంగ్రెసు పార్టీ నాయకత్వానికి బూర్గులను 
ఎదిరించిన గ్రూపును సమర్ధించిన వాడూ అయిన స్వామీ రామానంద తీర్ధగారి 
అభిప్రాయానికి హెచ్చు విలువ ఉంటుందనేది పరమ సత్యం. స్వామీజీ చాలాకాలం 
తర్వాత తాము రచించిన ఒక గ్రంథంలో” తమ అనుభవాలూ, జ్ఞాపకాలు నమోదుచేస్తూ 
రామకృష్ణారావుగారి వ్యక్తిత్వానికి ఈ విధంగా ఘనంగా జోహార్లు అర్పించారు: - 

“రాష్టముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలను నిర్వహించిన కాలంలో 
బూర్గుల రామకృష్ణారావు సుస్థిరమైన పరిపాలనను ప్రజలకివ్వగలిగారు. రాష్ట్ర 
శాసనసభలో జరిగిన చర్చలను బట్టీ చూస్తే ఆయన ఆరోగ్యవంతమైన స్వచ్చమైన 
ప్రజాస్వామిక సంప్రదాయాలనూ, రివాజులనూ నెలకొల్ప ప్రయత్నించారని 
లేటతెల్లమవుతూ ఉంది. శాసనసభా నాయకుడుగా ఆయన వ్యవహరించిన తీరును 
ప్రతిపక్ష సభ్యులు కూడా తరచు ప్రశంసిస్తూ వచ్చారు. హైదరాబాదు స్టేట్‌ కాంగ్రెసు 
అధినేతగా నేను పరిపాలన దృష్ట్వా, ప్రజాదృక్పథం దృష్ట్వా (ప్రజలకు సంబంధించిన 
అనేక సమస్యలను గూర్చి ఆయనతో చర్చించ వలసిన అవసరం ఉండేది. 
ముఖ్యమంత్రిగా ఆయనతో నేను జరిపిన వ్యవహార విషయకమైన సంప్రతింపులలో, 
దైనందిన పరిపాలనా విషయాలలో జోక్యం కలుగజేసుకోరాదన్న ఒక విధానాన్ని 
ఖచ్చితంగా పాటించాను.... ఆనాటి కొన్ని ప్రాథమికాంశాల విషయంలో మా ఇద్దరి 
మధ్య అత్యంతము స్నేహపూర్వకమైన సంబంధాలు ఉండేవి. ఈనాటికీ కూడా 
ఎప్పటివలెనే పరస్పర గౌరవ భావంతో మిత్రులుగా ఉన్నాము. 

బూర్గుల రమకృష్ణారావు హైదరాబాదు రాష్ట్ర ప్రజా జీవితం తాలూకు 
అనేకాంశాలతో బహుకాలంగా బహుముఖ ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నవారు. 
హైదరాబాదు స్వాతంత్ర్య సమరానికి తామూ తమ సేవలను యథోచిత రీతిని 
అందజేసినవారు. ఆయన బహు భాషావేత్త. మంచి రాజ్యాంగవిధాన వాది. ఉన్నత 
శ్రేణికి చెందిన పార్లమెంటేరియను.” 


78 బహుముఖ ప్రజ్ఞాశాలి 


బూర్గులవారు తాము ఉన్నత పదవిలో ఉన్నా సంస్థకు చెందిన కార్య కర్తలు 
వచ్చినప్పుడు వారిని మర్యాదగా పలుకరించి మాట్లాడేవారు. కార్యకర్తలు కూడా 
వారంటే అభిమానం చూపేవారు. తమ నివాసంలో తరచు కార్యకర్తలతో ఇష్టాగోష్టులు 
జరిపి (ప్రజాసమస్యలను చర్చించేవారు. 

ఏ కారణాలవల్లనైతేనేమి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడంలో జాప్యం 
జరుగుతున్నందుకు రామకృష్ణారావుగారు అసంతృప్తి చెందుతూ ఉండేవారు. ఆయన 
ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు నాయకులకు మొదటినుంచీ ఇచ్చిన సలహా ఆంధ్ర రాష్ట్రం 
ఏర్పరచుకోండి. కాంగ్రెసు పార్టీని పటిష్టం చేయడానికి ఐకమత్యంతో పనిచేయండి. 
ప్రకాశంగారు కిసాన్‌ మజ్టూర్‌ ప్రజా పార్టీ పెట్టారు. క్రాశం గారిని కాంగ్రెసులో 
తిరిగి చేరవలసిందిగా రామకృష్ణారావు సలహా ఇచ్చారు. ఆంధ్రరాష్ట్ర శాసనసభలో 
కమ్యూనిస్టుల స్థానాలు 41 అయితే, కాంగ్రెసు స్థానాలు 40. అయినా ప్రకాశంగారు 
ముఖ్యమంత్రి అయ్యారు. 

ఆంధ్రలో కాంగ్రెసు పార్టీలో సుస్థిరత లేనందుకు బూర్గులవారు విచారం 
వ్యక్తం చేశారు. సుస్థిరత తేవడానికి వీరు కృషి చేశారు. ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర 
కాంగ్రెసు నాయకులపై విశ్వాసం ఏర్పడాలంటే మొదట పార్టీని పటిష్టం చేయడం 
అవసరం అంటూ బూర్గుల ప్రకాశం పంతులుగారికి లేఖ వ్రాశారు. అలాగే ఆంధ్రలో 
రాజకీయ సుస్థిరత ఉంటే విశాలాంధ్ర రావడం సులభమవుతుంది కనుక కాంగ్రెసును 
వదలివెళ్ళిన అతిరథమహారథులంతా తిరిగి కాంగ్రెసులోకి రావడాన్ని తాము 
అభిలషిస్తామని అంటూ తెన్నేటివిశ్వనాథం గారికి కూడా ఒక లేఖ వ్రాశారు బూర్గుల. 
హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఈ విధమైన రాజకీయ పరిణామాన్ని 
వాంఛించి, బూర్గుల తెరవెనుక ప్రయత్నాలు చేశారు. ఆంధ్ర కాంగ్రెసు నాయకులు 
బూర్గుల వారితో సలహా సంప్రదింపులు జరుపడం వల్ల ఆంధ్రలో కాంగ్రెసు పార్టీ 
ఐక్యతకు అవి దోహదం చేశాయి. ప్రకాశం, తెన్నేటి విశ్వనాథం లేని ఆంధ్రకాంగ్రెసు 
బలమైన పార్టీ కాజాలదని బూర్గుల వారి అభిప్రాయం. 

ఆంధ్రలో 1955 ఫిబ్రవరిలో మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు బూర్లులవారు 
హైదరాబాదు నుంచి 500 మంది కార్యకర్తలను పంపి అక్కడి ఎన్నికలలో కాంగ్రెసు 
విజయానికి తోడ్పడ్డారు. ఐకమత్యంలో పోటీ చేసేసరికి కాంగ్రెసు, (ప్రజాపార్టీ, 
కె.ఎం.పి.లతో కూడిన యునైటెడ్‌ ప్రంట్‌కు విజయం లభించింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ 
చీఫ్‌విప్‌గా ఉన్న దేవకాంత బారువా ఆంధ్ర ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలుపుకు 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 79 


బూర్గులవారు చేసిన సహాయానికి కృతజ్ఞత తెలుపుతూ వారికి లేఖ వ్రాశారు. అప్పటి 
యునైటెడ్‌ ఫ్రంట్‌ నాయకులకు బూర్జ్లులవారొక లేఖ వ్రాస్తూ “ఆంధ్ర, తెలంగాణా 
ఉభయ ప్రాంతాలకూ ఉపద్రవమైన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఎదుర్కోవడంలో మీరొక 
పుణ్యవిధిని నెరవేరుస్తున్నారు” అన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతమంటే సాయుధ 
పోరాటం, హింసతో కూడిన కమ్యూనిస్టు ఉద్యమమని వారి అభిప్రాయం. యునైటెడ్‌ 
ఫ్రంట్‌ మంత్రివర్గంలో బెజవాడ గోపాలరెడ్డి (ముఖ్యమంత్రి) నీలం సంజీవరెడ్డి (డిప్యూటీ 
ముఖ్యమంత్రి), కల్లూరి చంద్రమౌళి, కళా వెంకటరావు, గౌతు లచ్చన్న డా.ఎ.బి. 
నాగేశ్వరరావు, కె. ఓబుల్‌రెడ్డి వంటి ఉద్దండులు ఉన్నారు. విశాలాంధ్ర వచ్చే 
సమయానికి ఆంధ్రలో ఈ విధంగా పటిష్టమైన ప్రభుత్వం ఉండటం చాలా మంచిదే 
అయింది. కాంగ్రెసూ బలపడింది. 

హైదరాబాదు నగరంలో బర్మత్‌పురాలో ఆంధ్రయువతీమండలి అనే సంస్థ 
ఉంది. ఈ సంస్థ 1935 అక్టోబరులో స్థాపించబడింది. పస్రీల-ముఖ్యంగా మధ్యతరగతి 
స్త్రీలసంస్థ పూర్వం హైదరాబాదులో లేదు. లేడీ హైడరీక్షబ్బు ఉన్నత కుటుంబాల 
స్రీలసంస్థ - ఆంధ్రయువతీమండలి మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి స్రీలకు 
ఉద్దేశింపబడింది. అది వారి సాంఘిక, ఆర్థిక, విద్యా, వైజ్ఞానిక అభివృద్ధికి కృషి 
చేయడానికి పూనుకుంది. “శ్రీమతి బూర్గుల అనంతలక్ష్మీదేవి ఆంధ్ర యువతీమండలిలో 
సభ్యురాలైన తరువాత బూర్గుల రామకృష్ణారావుగారి సలహా సంప్రదింపులు లేకుండా 
ఈ సంస్థకు సంబంధించిన ఏపనీ సాగలేదు. ఈ సంస్థ నియమావళిని రచించినవారు 
రామకృష్ణారావుగారే - రావుగారు ఒక్కొక్క సోపానము ఎక్కుతున్నప్పుడల్లా 
యువతీమండలికూడా వారితోపాటు ఆ సోపానాలు ఎక్కుతూ వచ్చింది. వారు 
హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర యువతీమండలి 
స్వంతభవనము నిర్మించు కున్నది. బర్మత్‌పురాలో చౌరస్తామీద అరెకరం స్థలంలో 
విశాలమైన రెండంతస్థుల భవనం నిర్మాణమైందంటే కృషి ఎంతగా జరిగిఉండెనో 
ఇప్పుడు అంచెనా వేయడం కష్టంో 

ముఖ్యమంత్రిగా రాత్రి పొద్దుపోయేవరకూ ప్రభుత్వఫైళ్ళు చూచి ఉత్తర్వులు 
వేసి, తమను చూడడానికి వచ్చిన ముఖ్యులతో, కార్యకర్తలతో అత్యవసరంగా 
జరుపవలసి ఉన్న చర్చలను, సంప్రదింపులను ముగించిన తర్వాత, పడకగదికి వెడుతూ 
ఏ సంస్కృత కావ్యాన్నో తీసుకుపోయి కొంత సేపు పఠనంచేసి, ఆ పిమ్మట 
విశ్రమించేవారు. ఈ పదవిలో ఉండగా శిరోమణి కప్పగంతుల లక్ష్మణశాస్రిగారి 


80 బహుముఖ ప్రజ్ఞాశాలి 


సహాయంతో సంస్కృతంలో అధ్యయన రచనాదులు విశేషంగా చేశారు. జిల్లాలలో 
అధికార పర్యటనలు జరుపుతూకూడా దగ్గరలో ఏదైనా కావ్యగోష్టి జరుగుతూ ఉంటే 
ఆ సభనలంకరించి తమకొత్త రచన చదివి వినిపించి వెళ్ళేవారు. 


ఉల ఫర గో 


సూచికలు 


దాశరథిగారి పద్యం. 

కపిల కాశీపతిగారు “బ్రహ్మానందయాత్రి అనే గ్రంథంలో, మే 1970. 
కపిల కాశీపతిగారు “బ్రహ్మానందయాత్ర” అనే గ్రంథంలో. 

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర - ఆధునిక యుగం” నుండి - ఈ గ్రంథ రచయిత 
శ్రీ జి.వెంకట రామారావు. 

డా॥ ఎం. చెన్నారెడ్డి షష్టిపూర్తి అభినందన సంచికలో (జనవరి 18, 1979) 
శ్రీమతి సంగెం లక్ష్మీబాయిగారి వ్యాసం. ఈమె చిన్నతనంలో ఉన్నవ 
లక్ష్మీనారాయణ దంపతులు గుంటూరులో నెలకొల్పిన శారదానికేతనంలో 
చదువుకున్నారు. 

బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర - రచన : ఉమ్మెత్తల కేశవరావు 
అక్టోబరు - 1988. 

'మెమాయర్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఫ్రీడం స్ట్రగులొ- రచన : స్వామి రామానంద 
తీర్ధ పాపులర్‌ ప్రకాశన్‌, బొంబాయి-1967, ఈ గ్రంథం బూర్గులవారు 
చనిపోయిన ఏడే ప్రచురింపబడింది. 

స్రవంతి 1967 నవంబరు సంచికలో శ్రీమతి ఇల్లిందల సరస్వతిదేవిగారి 
వ్యాసం నుంచి. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 81 


10. భూదానోద్యమానికి చేయూత 


బూర్గుల రామకృష్ణారావుగారు హైదరాబాదు రెవిన్యూ మంత్రిగా ఉండగా 
తెలంగాణాలో భూదానోద్యమం ఆవిర్భవించడం యాదృచ్చిక సంఘటన. 

మొదట రజాకార్లవల్ల, నిజాం పోలీసుల వల్ల, ఆ తరువాత కమ్యూనిస్టుల 
సాయుధ పోరాటంవల్ల హింసకు తావలమైపోయిన తెలంగాణాలో శాంతియాత్ర 
జరపాలనుకున్నారు సర్వోదయ నాయకులు వినోబాభావే. 1951 ఏప్రిల్‌ 15వ తేదీన 
ఆయన శివరాంపల్లి నుంచి కాలినడకన శాంతియాత్ర ప్రారంభించారు. ఏప్రిల్‌ 18వ 
తేదీన నల్లగొండ జిల్లా పోచంపల్లిలో జరిగిన ఒక సమావేశంలో ఆయన 
ప్రసంగించారు. అక్కడ చేరిన హరిజనులు “మాకు దున్నుకోవడానికి భూమ్‌ కావాలి. 
భూమి ఇప్పించండి” అని వినోబాను అర్థించారు. తాను భూమి ఎక్కడి నుండి తేగలనని 
వినోబా సందిగ్ధావస్థలో పడ్డారు. అప్పుడు పోచంపల్లి భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి 
వంద ఎకరాల భూమిని హరిజనులకు పంచడానికి దానంగా ఇవ్వగలనని 
ప్రకటించారు. అలాగే ఇచ్చారు. ఈ విధంగా 1951 ఏప్రిల్‌ 18వ తేదీన పోచంపల్లిలో 
భూదానోద్యమం ప్రారంభమైంది. అంతేకాని భూదానోద్యమం ఆరంభించాలని వినోబా 
బయలుదేరలేదు. హరిజనుల కోర్కె ఆ ఉద్యమావిర్భావానికి కారణమైంది. వినోబాగారి 
ఈ తెలంగాణా పాద యాత్రవల్ల రెండునెలల్లో 12 వేల ఎకరాల భూమి భూదానంగా 
లభ్యమైంది. వినోబాయాత్రలో చిల్లేపల్లిలో బూర్లులవారు వినోబాను కలుసుకున్నారు. 

రామకృష్ణారావుగారు రెవిన్యూ మంత్రిగా ఉండి భూదాన కార్యక్రమాన్ని 
హృదయపూర్వకంగా సమర్థించారు. దానంగా వచ్చిన భూమిని బీదలకు పంచడానికై 
“శ్రీ ఆచార్య వినోబా భావే సర్వోదయ భూయజ్ఞ హైదరాబాదు లాండ్‌ రెవిన్యూ 
స్పెషల్‌ రూల్స్‌’ తయారుచేయించి, 1951 ఆగస్టు 15వ తేదీ గెజెట్‌లో ప్రకటింప 
జేశారు. ఇలా దీనికి చట్టబద్ధంగా ఒక స్థాయిని కలుగజేసిన కీర్తి రామకృష్ణారావు 
గారికే దక్కింది. భారతదేశంలో వీరు దీనికి ఆద్యులు. ఇది చాలా సాదా నియమావళి. 
దేశంలో మొట్టమొదటిసారిగా భూదాన సేకరణ వితరణలకు సంబంధించిన ప్రభుత్వ 


82 బహుముఖ ప్రజ్ఞాశాలి 


నియమావళి ఇది. వినోబా విజ్ఞప్తి ననుసరించి ఒక భూమిపై తనకుగల సర్వహక్కులను 
వదులుకోదలచిన రిజిష్టర్లు భూకామందు లేదా ఆ భూమిపై హక్కుగల వేరొక వ్యక్తి 
ఎప్పుడైనా సరే ఫారం*పై రాజీనామా వ్రాసి తహసీల్లారుకు దాఖలు చేయవలెను. 
దానిని వినోబా నామినేట్‌ చేసిన సెంట్రల్‌ కమిటీ సభ్యుడుగాని లేదా సెంట్రల్‌ 
కమిటీచే ఏర్పాటు చేయబడ్డ స్థానిక కమిటీ సభ్యుడుగాని సాక్షిగా ధ్రువీకరించవలసి 
ఉంటుంది. అప్పుడది మరొక వ్యక్తికి లావునీగా మంజూరు చేయబడుతుంది. అలా 
భూమిపై హక్కును వదులుకునే వ్యక్తి రాష్ట్ర ప్రాంతంలో భూముల న్యాయోచితమైన 
పంపిణీని కాంక్షించి, శాంతి సంతుష్టులను కాంక్షించి వదులుకుంటున్నాదని అర్థం. 
తహసీల్లారు రాజీనామాను ఆమోదించగానే అప్పటి నుంచి భూమి ప్రభుత్వ 
స్వాధీనమవుతుంది. దానిని ఎవరికి మంజూరు చేయాలో భూమి పంపిణీ కమిటీ 
కొందరు వ్యక్తులను ఎంపిక చేస్తుంది. గ్రామంలో సహకార సంఘం ఏర్పడితే భూమిని 
పొందిన వ్యక్తి ఆ సంఘంలో చేరాలి. ఇది ఒక షరతు. రెండవ షరతు ఏమిటంటే, 
అలా పొందిన భూమిని పదేండ్లదాకా అమ్మకూడదు. మంజూరైన భూమి సాగుచేయదగ్గ 
బంజరు భూమి అయితే దానిని పొందినవ్యక్తి కబ్దా పొందిన రెండేండ్లలోపల సాగుకు 
లాయకీ చేసి సాగుచేయటం ఆరంభిస్తే మొదటి మూడేండ్ల వరకూ అది భూమి శిస్తు 
విధింపు నుంచి మినహాయింపబడుతుంది. ఇందుకు స్టాంపు ఫీజుగాని రిజిస్టేషన్‌ 
చార్జీలు కాని వసూలు చేయబడవు. ఈ నియమావళి 1951 ఆగస్టు 9వ తేదీ నుంచి 
అమలులోకి వచ్చి 1957 ఆగస్టు 9వ తేదీ వరకూ చెల్లదగి ఉండగలదు. భూమి 
పంపిణీ కార్యకలాపానికి తోడ్పదే ఉద్దేశంతో ఈ సాదా నియమావళిని హైదరాబాదు 
ప్రభుత్వం తయారుచేసింది. 

రామకృష్ణారావుగారు రెవిన్యూ మంత్రిగానే కాక ఒక గాంధేయ కార్యకర్తగా 
కూడా భూదానోద్యమానికి చేయూత నిచ్చారు. యావద్భారత దేశానికి పరిపాలన 
రీత్యా మార్గదర్వకులైనారు. 

1952లో ముఖ్యమంత్రి అయిన తరువాత వీరు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం 
చేయడానికి అవిరళ కృషిచేశారు. భూదాన కార్యక్రమ సమావేశాలు ఎన్నో ముఖ్యమంత్రి 
నివాసమైన “షా మంజిలొలో జరిగాయి. 

రామకృష్ణారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వినోబా రెండవసారి 
పర్యటనకై ఆంధ్ర ప్రాంతం వైపు నుంచి (కృష్ణా జిల్లా నుంచి) తెలంగాణాకు వస్తూ 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 83 


ఉంటే ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామం వద్ద వీరు తమ మంత్రివర్గ సహచరులతో 
సహా వినోబాకు అఖండ స్వాగతమిచ్చారు. 

భారత రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ పాలమాకుల గ్రామానికి వచ్చి వినోబాను 
కలిసారు. ఈ సందర్భాన బూర్లులవారు కూడా హాజరై ఉన్నారు. 

తర్వాత భారత ప్రధాని పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ వచ్చి మాధవరావు 
పల్లెలో (మహబూబ్‌నగర్‌ జిల్లా) వినోబాను కలుసుకొని భూదానోద్యమ ప్రగతిని 
గూర్చి తెలుసుకున్నారు. ఇక్కడ నెహ్రూగారి ఉపన్యాసాన్ని బూర్లుల వారు తెలుగులోకి 
తర్జుమా చేశారు. 

రామకృష్ణారావుగారు కేరళ గవర్నరుగా వెళ్ళిపోయిన తరువాత కూడా 
హైదరాబాదు వచ్చినపుడల్లా భూదాన కార్యకర్తలను సమావేశపరచి కార్యక్రమాన్ని 
సమీక్షిస్తూ ఉండేవారు. వీరు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ అయ్యదేవర 
కాళేశ్వరరావుగారిని ఒకమారు కలుసుకోవడం తటస్థించినప్పుడు “భూదానోద్యమం 
ఈ గడ్డన పుట్టింది. ఇది ఒక విప్లవోద్యమం. దీనికి మీరంతా సహకరించాలి” అని 
చెప్పారు. 

వీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజాం రాజుకు నచ్చజెప్పి 3600 ఎకరాల 
భూమిని భూదానంగా ఇప్పించారు. అంతేగాక 1955లో స్వయంగా తమకున్న 
భూమిలో ఆరవ భాగం భూమిని భూదానంగా ఇచ్చి షాద్‌నగర్‌ సమావేశంలో పాల్గొన్న 
కాంగైసువాదులందరిచేత కూడా భూదాన పత్రాలు పూర్తి చేయించారు. 

యజ్ఞాలు, దానాలు మానవులకు చిత్తశుద్ధిని కలిగించేవని బూర్లులవారి 
విశ్వాసం. అయితే తెలంగాణా సమస్యను కమ్యూనిస్టులు ఆగ్రేరియన్‌ సమస్య అన్నారు. 
అంటే కొద్దిమంది చేతుల్లో వందలకొద్దీ ఎకరాల భూమి ఉండి, సాగు చేసుకునేవాడికి 
భూమి లేనట్టి వ్యావసాయిక భూముల సమస్య అని భావం. కమ్యూనిస్టులు చెప్పిన 
దానిని స్టేట్‌ కాంగ్రెసు అధ్యక్షులు స్వామీ రామానందతీర్థగారు కూడా సమర్థించారు. 
అయితే అప్పుడు భారత ప్రభుత్వంలో పటేలుగారికో మరెవరికో ఆ మాట అన్నందుకు 
స్వామీజీపై ఆగ్రహం కలిగిందట! కాని కమ్యూనిస్టులు చెప్పిన దానిలో యథార్థం 
లేకపోలేదు. విసునూరు రామచంద్రా రెడ్డికి అంత భూమి ఉండగా, వినోబాను 
భూమి అడిగిన హరిజనులకు ఎన్నో యేండ్ల తరబడి చెక్కంత భూమి కూడా లేదు! 
సుప్రసిద్ధ కాంగ్రెసువాది, 'రయ్యత్‌' పత్రికా సంపాదకులు అయిన మందుముల 
నరసింగరావు గారు కూడా “తెలంగాణాలో కమ్యూనిస్టు ఉద్యమ ప్రప్రథమ దశ 


84 బహుముఖ ప్రజ్ఞాశాలి 


గ్రామీణ భూస్వామ్య విధానానికి విరుద్ధంగా జరిపిన కమ్యూనిస్టు పోరాటము” అని 
అంగీకరించారు. " పేదవారికి భూమిలేని ఇట్టి కొరతను భూదానోద్యమం వల్ల రక్తపాతం 
లేకుండా, శాంతియుతంగా తీర్చవచ్చునని వినోబా వలెనే రామకృష్ణారావుగారు కూడా 
ఆశించి, ఆ ఉద్యమం పట్ల (శ్రద్ధాసక్తులు చూపి, తాము చేయవలసిందంతా చేశారు. 


సూచికలు 


1. “50 సంవత్సరాల హైదరాబాదు - రచన మందుముల నరసింగరావు పుట 
337. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 85 


11. గ్రథాలయోద్యమ పోషకుడు 


ఆంధ్రదేశ గ్రంధాలయ 25వ మహాసభ 1944లో ఖమ్మం జిల్లా సింగరేణి 
కాలరీస్‌లో బూర్గుల రామకృష్ణారావుగారి అధ్యక్షతన జరిగింది. ఇటువంటి సభ 
తెలంగాణాలో జరగడం ఇదే మొదటిసారి. దీనికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు, 
చెరుకువాడ నరసింహం, అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం 
మున్నగు పెద్దలు విచ్చేశారు. ఈ మహాసభలో విశాలాంధ్ర ఏర్పడ వలెననే తీర్మానం 
చేయబడటం ఒక విశేషం. అప్పటికి స్టేట్‌ కాంగ్రెసుపై నిజాం విధించిన నిషేదాజ్ఞ 
అట్లాగే ఉంది. మరి విశాలాంధ్రను గూర్చిన తీర్మానమంటే నిజాం ప్రభుత్వం ఏమని 
బోధపరచుకున్నదో ఏమో! లేకపోతే రామకృష్ణారావు గారు సభాధ్యక్షులు కాబట్టి 
మరేం ముప్పురాదనుకొని తక్కినవాటిని వారు పట్టించుకోలేదా? ఏమైనప్పటికీ ఆంధ్ర 
మహాసభ కాలంనాటి నిజాం పోలీసు శాఖాధిపతి ఆర్మ్‌స్ట్రాంగ్‌ మహాశయుడు అననే 
అన్నాడుకదా (గ్రంథాలయాలు విఫఖ్లవ నంవూలని! రామకృష్ణారావుగారు 
అ(గ్రాసనాధిపత్యం వహించిన ఈ గ్రంథాలయ మహాసభలో నిజాం రాజ్య అస్తిత్వ 
నిర్మూలనకే అంకురార్పణ చేయబడింది. ఆ తరువాత ఒక పుష్కరానికి (1956లో 
విశాలాంధ్ర విషయంలో బూర్గులవారు ఒక స్థిరమైన వైఖరి అవలంబించి పూర్తిగా 
బైటపడ్డారు. ఏమైనా ఆంధ్రులు గ్రంథాలయోద్యమం ద్వారా కూడా తమ అభీష్ట 
సిద్ధికి ప్రయత్నించారు. 

హైదరాబాదు నగరంలో సుల్తాన్‌ బజారులో ఉన్న శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా 
నిలయం నిజాం రాష్ట్రాంధ్రులకు తల్లి వంటి సంస్థ. దీనిని జమీందార్లు మొదలుకొని 
ఉన్నతోద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఆచార్యులు, అన్ని వృత్తులవారు, అన్ని 
కులాలవారు, చిన్న పెద్ద అనే భేదం లేకుండా భాషా దృష్టితో సేవించారు. దీనికి 
సేవచేసే అవకాశం కలగడమే తమ భాగ్యంగా భావించారు. దీనిని కొమర్రాజు 
వెంకటలక్ష్మణరావు, మునగాల రాజా నాయని వెంకటరంగారావు బహద్దరువారు, 
రావిచెట్టు రంగారావు గారలు 1901 సెప్టెంబరు 1వ తేదీన (ప్ల్రవ నామ సంవత్సర 


86 బహుముఖ ప్రజ్ఞాశాలి 


శ్రావణ బహుళ తదియ, ఆదివారం) స్టాపించారు. అంటే ఇరవయ్యో శతాబ్ది, ఈ 
గంథాలయమూ దాదాపు ఒకేసారి పుట్టాయన్నమాట. ఇది నిజాం రాష్ట్రంలోని 
మొట్టమొదటి గ్రంథాలయం. దీని ఆవిర్భావంతోనే తెలంగాణాలో గ్రంథాలయోద్యమం 
ఆరంభమైంది. తెలుగు భాషకు ఆదరణ లేనటువంటి రోజులలో తెలుగుభాషాభివృద్ధికి, 
తెలుగు సంస్కృతి వికాసానికి కృషిచేసే ఉద్దేశంతో దీనిని పెద్దలు స్థాపించారు. 
తెలంగాణాలో 1922 నుంచి ఆరంభమైన ఆంధ్రోద్యమం అతి త్వరగా రాష్ట్రమంతటా 
వ్యాపించడానికి అనువైన వాతావరణాన్ని కల్పించిన ఘనత ఈ భాషా నిలయానికే 
చెందుతుంది. ఇచ్చటి వివిధ భాషా సారస్వతోద్యమాలలో ఈ భాషా నిలయం 
ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాగస్వామియై ఉండి దోహదం చేసింది. పారతంత్ర్యంలో 
చిక్కుకొనిపోయి పరభాష, పరవేషంతో జీవిస్తూ ఉన్న తెలుగువారి యందు ఈ భాషా 
నిలయం మరల మాతృభాషా మమకారాన్ని గుర్తెరిగింపచేసింది. వాస్తవానికి ఈ 
భాషా నిలయం ఉద్యమమే తెలంగాణాలోని ప్రప్రథమ ఆంధ్రోద్యమం. 

ఇటువంటి ప్రాముఖ్యం గల శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి బూర్గుల 
రామకృష్ణారావుగారు 1950 నుంచి 1952 వరకూ, 1956 నుంచి 1957 వరకూ, 
1963 నుంచి 1966 వరకూ అధ్యక్షులుగా ఉండి దీని అభివృద్ధికి కృషి చేశారు. 

1927 ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో ఈ భాషానిలయ రజతోత్సవాలు 
అత్యంత వైభవంతో జరిగినప్పుడు రామకృష్ణారావుగారు దీనికి గౌరవ కార్యదర్శిగా 
పనిచేశారు. 1952 సెప్టెంబరు 1 నుంచి మూడు రోజులపాటు స్వర్ణోత్సవం 
జరిగినప్పుడు బూర్లులవారు భాషానిలయానికి అధ్యక్షులుగా ఉండటమేకాక స్వర్ణోత్సవ 
మహాసభకు అద్యక్షతకూడా వహించి ఉత్సవాలను దిగ్విజయంగా జరిపించారు. 
అప్పుడు వీరు హైదరాబాదు రాష్ట్రానికి ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి. వీరి ఆధ్వర్యాననే 
రజతోత్సవ సంచిక, స్వర్ణోత్సవ సంచిక కూడా ప్రచురింపబడ్డవి. రజతోత్సవాల 
సందర్భంలో ఈ భాషానిలయ చరిత్రను వీరే నివేదించుతూ “ఏ మహారాజు 
శుభనామ (పేరణవలన ఆంధ్ర భాషా విషయక కార్యముల కొక యుత్తేజము 
జనించునో, ఏ సర్వంసహాధీశుని చంద్ర శాలాంగణము ఆంధ్ర భారతికి రచ్చసావడి 
యయ్యెనో, ఏ సార్వభౌముడు ఆంధ్ర కర్ణాటక సామ్రాజ్యములనేగాక, భాషా 
సామ్రాజ్యమును గూడ నధివసించెనో అట్టి శ్రీమన్మహా రాజాధిరాజ, రాజ పరమేశ్వర, 
మూరు రాయరగండ, ఆంధ్రభోజ శ్రీ వీర ప్రతాప శ్రీకృష్ణదేవ మహారాయల వారి 
పట్టాభిషేక శుభదినమును స్మరించుచూ...” భాషా నిలయ చరిత్రను ముగించారు. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 87 


రజతోత్సవం జరిగినప్పుడు బూర్లులవారు ప్రసిద్ధ న్యాయవాది; ఆంధ్రోద్యమ 
నాయకులు. 

బాషా నిలయం న్వర్శోత్సవాలలో హైదరాబాదు ముఖ్యమంత్రి 
రామకృష్ణారావుగారు ఖద్దరు టోపీ ధరించి, అధ్యక్షోపన్యాసం చేసిన దృశ్యం, నగర 
ప్రముఖులూ, గ్రంథాలయోద్యమ నాయకులూ ఆసీనులై ఉన్న ఆ మహాసభ దృశ్యాలు 
నేటికీ స్మృతికి వస్తున్నాయి. తెలుగు ప్రజలు తెలుగు ముఖ్యమంత్రి సభాపతిగా 
జరుపుకున్న ఒక మహోత్సవమది. రాజ్యాలు మారినా, రాజకీయాలు మారినా 
అత్యంత శక్తిమంతమైన తెలుగుభాషకు ఎటువంటి ముప్పురాదు, అది చెక్కు 
చెదరకుండా నిలిచి తీరుతుంది అన్న తమ ప్రగాఢ విశ్వాసాన్ని రామకృష్ణారావుగారు 
వారి అధ్యక్షోపన్యాసంలో ప్రకటించిన వైనం గమనార్హమైంది. “దేశభాషలందు తెలుగు 
లెస్స” అను ఆర్యోక్తి నిజమే అయినచో మన తెలుగుభాషకు ఇతర భాషలవల్ల భంగం 
కలుగుతుందన్న భావము ఎన్నటికి ఉండరాదు. మనభాష సజీవమైన, 
సచేతనమైనటువంటి భాష ఆంధ్రులున్నంత వరకూ ఆంధ్ర భాషకూడా ఉంటుంది. 
ఎందుకు ఈ ఆందోళన కలుగుతూందో నాకు అర్థము కావడము లేదు. హిందీగాని, 
ఉర్చూగాని, ఇంగ్రీషుగాని మరే భాష గాని తెలుగు భాషను నాశనం చెయ్యలేవు. మన 
భాషకు ఏమీ సంక్షోభము లేదని నేను గట్టిగా మనవి చేసుకొంటున్నాను. రాజకీయంగా 
గాని మరే విధంగా గాని మార్పులు వచ్చినా తెలుగుభాషకు నష్టము లేదు....రేపు 
రాష్ట్ర భాషగా హిందీ దక్షిణ దేశంలో వస్తే దానిపై దక్షిణదేశపు ముద్ర, సంస్కృతియొక్క 
ముద్ర తప్పకుండా పడుతుంది. కనుక ఇతర భాషలయొక్క రాబోవు ఆక్రమణలవల్ల 
భయపడవలసిన అవసరము ఏ మాత్రము లేదని, ఈ భయాన్ని మీ హృదయములో 
నుంచి తీసివేయాలని సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను”. 

లోకంలో ఏ జాతికైనా నరే, భాష ప్రాణం వంటిదని చెబుతూ 
రామకృష్ణారావుగారు “సంస్కృతి అనే పదములో అనేక విషయములు ఇమిడియున్నను, 
వేష భాషలు ముఖ్యముగా గమనింపబడు చుండును. వేషము జాతికి కేవలము 
బాహ్య చిహ్నమగుటచే దానిని ఎప్పటికప్పుడు యిష్టానుసారముగా మార్చుకొనవచ్చును. 
కాని భాష ఆంతరంగిక మగుటచే మార్చుకొనరానిది. ఒకవేళ దేశ కాల పాత్రముల 
ననుసరించి అనివార్య కారణములవలన భాషలలో మార్చు కలిగెనేని అట్టి మార్చే 
సంసతియందు వెంటనే ప్రతిఫలించును. భాష సచేతనమై దినదినాభివృద్ధి 
గాంచుచుండునేని, ఆ జాతియు నట్లే పురోగమనము చేయుచుండును. దురదృష్ట 


88 బహుముఖ ప్రజ్ఞాశాలి 


వశమున భాషయే పతనావస్థకు గురి అయ్యెనేని ఆ జాతియు పతనము వంకకు 
మొగ్గక తప్పదు. ఈ పరస్పర సంబంధము ఒక చారిత్రక సత్యము” అంటూ భాషను 
ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుచుకోవలసిన ఆవశ్యకతను గూర్చి దేశీయులను వీరు 
హెచ్చరించారు. అంతేకాక “నేటి ప్రజా స్వామిక స్వాతంత్ర్య వాతావరణమున భాషా 
సారస్వతములతో పాటు సభ్యత సంస్కృతుల నభివృద్ధి నొందించి తగిన వాతావరణము 
సృష్టించి తెలుగువారి మేధా సంపత్తికి ప్రతిభావ్యుత్పత్తులకు పదునుపెట్టి ఆంధ్ర 
జాతియొక్క పూర్వ విశిష్టతను పునఃస్థాపించే బాధ్యత యీ ప్రముఖ భాషానిలయపు 
మూపుపై పడుచున్నది” అని చెప్పారు. 

ఈ సర్గోత్సవ సందర్భంలో ఏర్పాటుచేసిన మహిళాసభకు ప్రారంభకురాలు 
రామకృష్ణారావుగారి సతీమణి బూర్లుల అనంతలక్ష్మీదేవిగారు. అధ్యక్షురాలు ఊటుకూరి 
లక్ష్మీకాంతమ్మగారు. 


జన విశ్వాసము గొన్న యాంధ్ర సచివుల్‌ 
స్తంభంబులై నిల్వ 
రాజ్య నయాధ్యక్షుడు బూర్లులాన్వయ 
విధుం డధ్యక్షుడై యుండ 
దెల్లు నిసుంగుల్‌ తమ తాతతో నిడు 
నతుల్‌ గొంచుం దెలంగాణ 
మండన భాషా సదనంబు 
ప్రేమమెయి విజ్ఞాపించు సుస్వాగతిన్‌. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 89 


12. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రనిర్మాత 


సువిశాలమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణకు ముఖ్యకారకులు బూర్గుల 
రామకృష్ణారావుగారు. ఆరోజుల్లో తెలుగునేల అంతా ఒకటి అయ్యే విషయంలో తెలుగు 
ప్రజలలో ఏకాభిప్రాయం లేకపోవడం శోచనీయమైన విషయం. పైగా ఇతర రాజకీయ 
శక్తులు తెలుగునేల ఏకం కాకుండా అడ్డుపడజొచ్చాయి. ఈ సమస్య భిన్నాథి 
ప్రాయాలతో జటిలమైంది. ఆవులు మలిపినవాడు అర్జునుడు అన్నట్లు రామకృష్ణారావు 
గారు సరియైన సమయం రాగానే ఆంధ్రులకు ఒకేరాష్ట్రం ఉండవలెనని ఉద్దాంటించి 
సమస్యను ముగింపు చేశారు. ఆ మాట అన్నప్పుడు ఆయన హైదరాబాదు 
ముఖ్యమంత్రి. కనుక ఆయన అభిప్రాయానికి ఉన్న విలువ అందరికీ తెలిసిందే. ఒకే 
స్టేటును చేయాలని చూస్తూ ఉన్న కేంద్రానికి కూడా హైదరాబాదు ముఖ్యమంత్రి 
అభిప్రాయం తగు బలాన్ని చేకూర్చింది. కాబట్టే పట్టాభి సీతారామయ్యగారు 
రామకృష్ణారావుగారిని 'మహాంధ్ర రాజనీతిజ్ఞుడు” అన్నారు. " అసలు అప్పటి రాజకీయ 
పరిస్థితిని గూర్చి ఒక అభిజ్ఞుడు ఇలా వ్రాశారు. “ఈ కమీషన్‌ వెయ్యడంతోనే (రాష్ట్రాల 
పునర్వ్యవస్థీకరణ కోసం తగు సిఫారసులు చేయడానికై భారత ప్రభుత్వం ఫజల్‌ 
అలీ అధ్యక్షతన నియమించిన రాష్ట్రాల పునర్వవస్థీకరణ కమీషన్‌. ఇందులో పండిత 
హృదయనాథ కుంజ్రూ, సర్దార్‌ కె. ఎం. పణిక్కర్‌ ఇతర సభ్యులు) భారతదేశం అంతా 
ఉత్సాహం రేకెత్తింది. కాని హైదరాబాదు రాజ్యంలో తెలంగాణాలో నిరుత్సాహం 
కలిగినది. పక్కనున్న ఆంధ్ర భాగాలతో కలిస్తే తమకు నష్టం కలుగుతుందని కొందరు 
నాయకులు భయపడినారు. ప్రతి రాజకీయపార్టీ తన వైఖరి పునః పరిశీలన 
ప్రారంభించినది. అఖిల భారత పార్టీలకి సంబంధం లేకుండా ప్రాంతీయ దృక్పథంతో, 
వ్యక్తి ప్రయోజన దృష్టితో ముఠాతత్వంతో, విశాలాంధ్రవస్తే మనకి అనుకూలమా 
ప్రతికూలమా అని తర్జన భర్జన ప్రారంభించినారు. ఒక్క కమ్యూనిస్టు పార్టీ మాత్రం 
అప్పుడూ ఇప్పుడూ విశాలాంధ్ర పక్షమే.” 


90 బహుముఖ ప్రజ్ఞాశాలి 


'రామకృష్ణారావుగారు మొదట్లో తెలంగాణము వేరే స్టేటుగా ఉండవలెనని 
చెప్పినవారు ఢిల్లీ వెళ్ళి వస్తూనే మారిపోయా”రని కొండా వెంకటరంగారెడ్డిగారు వారి 
స్వీయ చరిత్రలో వ్రాశారు. కాని అది ఎంతవరకు నిజమో తెలియదు. ఆయన 
ఎప్పుడూ ప్రత్యేక తెలంగాణా వాదిగా ముద్ర వేయించుకున్నవారు కాదు. రంగారెడ్డిగారు 
వారి పుస్తకంలో చెప్పినట్లు (పుట 142) తెలంగాణా ఆంధ్రములను కలుపకూడదని 
బూర్గులవారు ఎప్పుడూ ప్రచారం చేయలేదు. కాకపోతే ఇదమిత్ధమని వారు తేల్చిచెప్పని 
మాట నిజమే. వారి మంత్రి మండలిలో డిప్యూటీ మంత్రిగా వనిచేసిన 
ఎం. ఎస్‌.రాజలింగంగారు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ చాలాకాలం తర్వాత ఒక 
వ్యాసంలో ఇట్లా వ్రాశారు: “రామకృష్ణారావుగారు విశాలాంధ్రకు అనుకూలంగా 
ఉన్నా చాలాకాలం వారు ఏదీ తేల్చి చెప్పలేదు. చెన్నారెడ్డి చిన్న రాష్ట్రాలు ఉండడం 
మంచిదని వాదించారు” రామకృష్ణారావుగారు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు 
బేగంపేట విమానాశయంలో పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ “తెలంగాణా రాష్ట్రము 
వేరుగా నుండుట నష్టదాయకమని, తెలంగాణ, ఆంధ్ర కలిసి విశాలాంధ్ర ఏర్పడుట 
మంచిదని” అన్నారు. 

ఫజల్‌ అలీ కమీషన్‌ సూటిగా విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని 
చెప్పలేదు. వారు తొమ్మిది తెలుగు జిల్లాలను హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పాటు 
చేయాలన్నారు. ఇట్టి హైదరాబాదు రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలుపవచ్చు. కాని ఈ 
కలవడం 1961లో జరగబోయే జనరల్‌ ఎన్నికల తర్వాత జరగవలసి ఉంటుంది. 
ఆ ఎన్నికల తర్వాత ఏర్పడ్డ హైదరాబాదు శాసనసభ మూడింట రెండు వంతుల 
మెజారిటీతో కలుపుదలకి అంగీకరిస్తేనే ఈ సంలీనం జరగాలి, అని సిఫారసు చేశారు 
ఫజల్‌ అలీ కమీషన్‌వారు. 

అప్పుడు బొంబాయి ప్రదేశ్‌ కాంగ్రెసు అద్యక్షుడుగా ఉన్న ఎస్‌.కె. పాటిల్‌, 
అఖిలభారత కాంగ్రెసు కమిటీ కార్యాలయ కార్యదర్శులు ఇద్దరు రహస్యంగా తెలంగాణా 
జిల్లాలలో పర్యటించి, ప్రజాభిప్రాయాన్ని కనుగొని ప్రత్యేక తెలంగాణా కోరేవారే 
చాలా ఎక్కువమంది ఉన్నట్లు రిపోర్టు చేశారని రంగారెడ్డిగారు వారి పుస్తకంలో 
తెలిపారు. 

కొన్నాళ్ళకు ప్రధాని నెహ్రూ తెలంగాణా నాయకుల్ని ఢిల్లీకి పిలిపించి 
మాట్లాడారు. ఆ సమావేశంలో రామకృష్ణారావుగారు “రంగారెడ్డి, చెన్నారెడ్డి అంగీకరిస్తే 
అందరూ అంగీకరిస్తారు” అని అన్నారు. కాని రంగారెడ్డిగారు ప్రజలు 95 శాతం 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 91 


మంది ఒప్పుకోవడం లేదని చెప్పారు. నెహ్రూ వెంటనే “తొంభై ఐదు శాతం, తొంభై 
ఐదు శాతం” అని రెట్టించి ఊరుకున్నారు. నెహ్రూ గారి ఈ మాటనుబట్టే కేంద్రం 
ఒకే ఒక పెద్ద రాష్ట్రానికి సుముఖంగా ఉన్నదని తేలిపోయింది. అలా సుముఖంగా 
ఉండడానికి కారణం హైదరాబాదు రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఉంచితే ఎప్పటికైనా ఏతావాతా 
కలుగబొయ్యే ప్రమాదాన్ని కేంద్ర నాయకులు గుర్తించడమే. ముఖ్యంగా అప్పటి కేంద్ర 
హోం మంత్రి పండిత గోవింద వల్లభపంత్‌ ఈ ప్రమాదాన్ని బాగా అవగాహన 
చేసుకున్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రియైన మౌలానా అబుల్‌ 
కలాం ఆజాద్‌ వారికి హైదరాబాదు రాష్ట్ర విచ్చిత్తి ఇష్టంలేదు. దానిని అలాగే 
ఉంచాలని ఆయన శాయశక్తులా ప్రయత్నించారు. ఫజల్‌ అలీ కమీషన్‌ కూడా 
ఆజాద్‌గారి అభిప్రాయాన్నే మన్నించింది. కాని బూర్గుల రామకృష్ణారావుగారు 
హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఫజల్‌ అలీ కమీషన్‌ చేసిన సిఫారసు మంచిదికాదు. 
అది నిప్ప్రయోజనమైనదని అంటూ ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణా జిల్లాలను 
కలిపివేయాలని వాదించారు. అప్పుడు కేంద్ర మంత్రిమండలి ఈ విషయాన్ని తీవ్రంగా 
చర్చిస్తోంది. అక్కడ జరిగిన విషయాలను కె. ఎం. మున్నీ బైట పెట్టారు. * “హైదరాబాదును 
ముక్కలుగా విభజించడానికి ఇష్టపడని శక్తి సంపన్నులగు మంత్రులు ఒకరిద్దరు 
ఆనాటి కేంద్ర మంత్రివర్గంలో ఉండేవారని” మున్నీ వ్రాశారు. ఆజాద్‌ వెంటనే 
రామకృష్ణారావుగారిని “మీ ప్రతిపాదనకుగల ఉద్దేశమేమిటి” అని ప్రశ్నించారు. 
అందుకు సమాధానంగా రామకృష్ణారావుగారు “హైదరాబాదు (ప్రక్క రాష్ట్రాలలో 
విలీనమైపోయి నప్పుడు అది విశాలమైన ఈ దేశంలో ఒక చిన్న భాగంగా 
ఉండిపోగలదన్న విషయం విస్మరించరాదు. అప్పుడు నేను దానికి ముఖ్యమంత్రిగా 
ఉండను. నా ఈ ప్రతిపాదనకు అర్థం నా రాజకీయ మరణ వారంటుపై నేనే సంతకం 
చేసుకోవడమన్నమాట.” అని నిర్భయంగా చెప్పారు. ఆజాద్‌ గారిని ఎదుర్మొనే ఈ 
సాహసం అప్పట్లో ఎంత మంది ముఖ్యమంత్రుల కుండేది? పైగా సర్దార్‌ పటేల్‌ 
కూడా లేరప్పుడు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆజాద్‌ను ఎదిరించి మాట్లాడగల 
మంత్రివడి? కాని ఒక తెలుగు ముఖ్యమంత్రి ఆయనను ఎదుర్శొన్నాడు! 

1956 మార్చి 5వ తేదీన నిజామాబాదులో భారత సేవక్‌ సమాజ్‌ వార్షిక 
మహాసభ జరిగింది. దానికి నెహ్రూ అధ్యక్షత వహించారు. నెహ్రూగారు 
సికింద్రాబాదులో స్పెషల్‌ రైలు ఎక్కుతూ వెంటున్న రామకృష్ణారావుగారితో 
“రామ్‌కిషన్‌రావ్‌, యే ఏలాన్‌ కర్షామై” (రామకృష్ణారావు ఈ ప్రకటన చేయాలి) అని 


92 బహుముఖ ప్రజ్ఞాశాలి 


అన్నారట. ఈ విషయాన్ని గూర్చి రామకృష్ణారావుగారు అప్పుడు మధ్యప్రదేశ్‌ 
గవర్నరుగా ఉన్న డా॥ పట్టాభిసీతారామయ్యగారికి వ్రాసిన లేఖలో ఇలా తెలిపారు: 
“తాము ఆనాటి బహిరంగసభలో చేయబోయే ప్రసంగంలో విశాలాంధ్ర ప్రస్తావన 
తేవడం పరిస్థితికి దోహదం చేయగలదా అని పండిట్‌జీ నన్ను యథాలాపంగా 
సం(ప్రతించారు. అదే తగిన సందర్భమని నేను వారితో అన్నాను అలాగే సాయంత్రం 
రెండు లక్షల మంది ప్రజలు హాజరైన బహిరంగసభలో విశాలాంధ్ర నిర్మాణానికి 
అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని నెహ్రూ ప్రకటించారు. ఇది 
చరిత్రాత్మకమైన ప్రకటన. 

హైదరాబాదు రాష్ట్రాన్ని భాషల వారీగా విభజించి, ఆయా భాగాలను ప్రక్కన 
ఉన్న భాషా ప్రాంతాలతో కలిపివేయవలెనని హైదరాబాదు స్టేట్‌ కాంగ్రెసు 
మొట్టమొదటిసారిగా తీర్మానం చేసిన చోటు అయిన నిజామాబాదులోనే నెహ్రూగారు 
ఈ ప్రకటన చేయడం కాకతాళీయంగా జరిగినదనీ, నెహూగారి ఈ ప్రకటనకు 
తెలంగాణావాదులు సైతం హర్షం వెలిబుచ్చారనీ, ఇప్పుడు వారు ఆ నిర్ణయంతో 
సమాధానపడ్డారనీ తెలుపుతూ రామకృష్ణారావుగారు ఇంకా ఇలా అన్నారు. 

“ఆంధ్ర ప్రాంతాలనన్నిటినీ ఏకం చేయవలెనన్న ఆదర్శం నలభై ఏళ్లకు పైబడిన 
కాలం నుంచే మనముందున్నది. ప్రకాశం, కాళేశ్వరరావు, మాడపాటి హనుమంతరావు 
మున్నగు ఎందరో పెద్దలు రాజకీయరంగంలోనూ; కవులూ, రచయితలూ 
సాహిత్యరంగంలోనూ ఈ ఆదర్శం కోసం కృషిచేశారు. ఇట్టి మహోద్యమానికి చివరి 
దశలో నేను కూడా నాకు చేతనైన సేవచేసే అవకాశం కలుగడం నా మహాభాగ్యంగా, 
ప్రత్యేక అదృష్టంగా భావిస్తున్నాను. దీనివల్ల నేను ఎన్నో ఇబ్బందులూ, క్లేశాలూ 
ఎదుర్కోవలసి వచ్చినమాట నిజమే. కాని నా కర్తవ్య నిర్వహణలో నేను తొట్రుపాటుపడి 
సంకోచిస్తే, నేను నాపట్ల, నా దేశంపట్ల విశ్వాసం లేనివాడిగా ప్రవర్తించిన 
వాడినవుతానేమో అనిపించింది.” గవర్నరు పట్టాభిగారు ఢిల్లీలో నెహ్రూగారితో 
సంభాషించి సంగతి సందర్భాలన్నీ తెలుసుకున్న మీదట రామకృష్ణారావుగారిని 
ప్రశంసిస్తూ విశాలాంధ్ర ఏర్పాటుకు మీరే ప్రధాన కారకులు (YOU are the prime 
Cause for the formation of Visalandhra) అని వ్రాయగా, బూర్గులవారు పైన 
పేర్కొన్న విధంగా జవాబు వ్రాశారు. 

ఈ నిజామాబాదులోనే నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ తొలిసారిగా ఒక 
రాజకీయోద్యమంగా రూపొందింది. రాజకీయమైన విషయంపై ఇక్కడే ఆంధ్ర మహాసభ 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 93 


ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇక్కడే హైదరాబాదు స్టేట్‌ కాంగ్రెసు మహాసభలో 
'హైదరాబాదు విభజన జరిగి, ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలను పొరుగున ఉన్న 
ఆ భాషా ప్రాంతాలతో కలిపివేయవలెనని తీర్మానించడం జరిగింది. తిరిగి అక్కడే 
1956లో భారత ప్రధాని నెహ్రూ విశాలాంధ్ర ప్రకటన చేశారు. బూర్లులవారు అన్నట్లు 
అదే తగిన తావు, సందర్భము. 

ఈ విషయంలో రాజకీయ నాయకుల భావాలను అలా వుంచి, మిక్కిలి 
సమర్ధుడైన సివిల్‌ అధికారి అని పేరు పొందిన సి. నరసింహం ఐ.ఎ.ఎస్‌. (రిటైర్జుగారి 
అభిప్రాయాలు గమనించదగ్గవి. పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు ఆయన 
దాని హంగులను సమకూర్చే అధికారిగా మిక్కిలి సమర్ధతతో పనిచేశారు." 

“అప్పుడు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. ఆయన సర్వుల ఆమోదం 
పొందిన తెలంగాణా నాయకులు. ఉత్తమ సంస్కృతి, సభ్యత కలిగిన వ్యక్తి, బహు 
భాషావేత్త, తెలుగు, ఇంగ్లీషు, ఉర్చూ, హిందీ, మరాఠీ, కన్నడ భాషలలో చక్కగా 
ప్రసంగించగల వైదుష్యం కలిగినవారు. ఆయన మూర్తి చిన్నది. కాని మానవతా 
గుణాలు కలిగిన సౌజన్యమూర్తి. వివేకవంతుడు. హైదరాబాదులో అనేకులను 
ఆకర్షింపగలిగిన ప్రజ్ఞానిధి. తెలంగాణాను ఆంధ్రరాష్ట్రంతో కలిపివేసి, తెలుగు భాష 
మాట్లాడే ప్రజలందరినీ ఒక ఏకీకృత పాలన క్రిందికి తేవడంలో ఆయన నిర్వహించిన 
గుణాత్మకమైన, ప్రయోజనాత్మకమైన క్రియాశీల పాత్రకు యావదాంధ్రదేశమూ, ఆంధ్ర 
దేశానికి వెలుపల ఉన్న తెలుగువారూ ఆయన కెంతగానో కృతజ్ఞులై ఉన్నట్లు 
భావించారు. ఆంధ్ర తెలంగాణాల ఏకీకరణకు అప్పట్లో మౌలానా అబుల్‌ కలాం 
ఆజాద్‌ వ్యతిరేకి అని అందరికీ తెలిసిన విషయమే. ఆజాద్‌గారు హైదరాబాదును 
ప్రత్యేక రాష్ట్రంగా ఉంచవలెనని పట్టుపట్టారు. హైదరాబాదు ఒక రాష్ట్రంగా తన 
అస్తిత్వాన్ని కోల్పోరాదనీ, దాని ప్రత్యేకతను అలాగే ఉంచాలనీ ఆయన గట్టిగా 
వాదించారు. ఆజాద్‌ అంటే పండిత నెహ్రూకు విశేష గౌరవాభిమానాలు ఉండేవి. 
తెలంగాణాలో అధిక సంఖ్యాకులు విశాలాంధ్ర రాష్ట్రానికి అనుకూలంగా తమ 
అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ, ఆంధ్ర తెలంగాణాలు కలిసిపోయిన పెద్ద రాష్ట్రానికి 
ఆజాద్‌ సుముఖంగా లేరనీ, అలాంటి ప్రతిపాదనను ఆయన సమర్థించడంలేదనీ 
వదంతులు వ్యాపించి ఉండేవి. అయితే మౌలానా ఆజాద్‌గారి ప్రతిపాదనలో 
అంతర్గర్శ్భితమై ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి, అడుగడుగునా తన యావచ్చక్తినీ, 
పలుకుబడినీ, పేరు ప్రతిష్టలనూ ఉపయోగించి ఆంధ్రులందరి మేలును ఆశించి 


94 బహుముఖ ప్రజ్ఞాశాలి 


పెద్ద రాష్ట్రం అనే ఆదర్శానికి ప్రోదిచేసిన మహా రాజనీతిజ్ఞుడు బూర్గుల. ఆంధ్రప్రదేశ్‌ 
అనే పెద్ద రాష్ట్రం కొరకై రాష్ట్రాల పునర్వవస్థీకరణ సంఘం ముందు తెలంగాణాలోని 
ప్రజా సంస్థలు తమ మద్దతును ప్రదర్శించేట్టుగా ఆయన చేయవలసినదంతా చేశారు. 
గోపాలరెడ్డిగారు నాకీ విషయం చెప్పారు. (రెడ్డిగారు స్వయంగా బూర్గులవారు చెప్పగా 
విన్న విషయం ఇది.) ఒకరోజు బూర్గుల ఢిల్లీలో నెహ్రూగారి నివాసానికి వెళ్ళి ఆయన 
దర్శనం కోసం ఆయన చేంబర్‌ వెలుపల వేచి ఉన్నారు. చేంబర్‌లోపల ఆజాద్‌గారు 
బిగ్గరగా నెహ్రూ పండితునితో మాట్లాడుతున్నారు. మాట్లాడినంత సేపూ ఆయన బూర్గుల 
ముస్లిం వ్యతిరేక భావాలు కలవాడనీ, పక్షపాత దృష్టి కలవాడనీ నిందిస్తూ పోయారు. 
ముస్లిములు తమ ప్రత్యేకతను కోల్పోవనిష్టపడరనీ, నూతన రాష్ట్రంలోని పెద్ద జనాభాలో 
చిన్న శాతంగా ఉందే అల్పసంఖ్యాక వర్గంగా ఉండటానికి ముస్లిములు ఇష్టపడరనీ 
ఆయన అన్నారు. ఇలా అంటూ ఆజాద్‌ తమ సంభాషణలో బూర్గుల వారికి 
దురుద్దేశాలు అంటగట్టారు. దురదృష్టవశాత్తు బూర్గుల ఈ ప్రసంగమంతటినీ బైటనుంచి 
విని క్రుద్దులైనారు. మౌలానాగారు నెహ్రూగారి ఛేంబర్‌ నుంచి బైటికి వచ్చేస్తూ అక్కడ 
కూర్చొని ఉన్న బూర్గులవారిని చూచి దిగాలుపడిపోయారు. బూర్గులపై నిర్దెతుకంగా 
తాము చేసిన నిందారోపణనంతా ఆయన విని ఉంటారని కూడా గ్రహించారు. 
బూర్గులను చూచి “హలో” అని పలుకరించకుండానే చకచకా నడిచి వెళ్ళిపోయారు. 
బూర్గుల ఆ(గహావేశులై కూడా, ఆజాద్‌గారు వేసిన అభాండాలన్నీ విని సహించి 
ఊరకున్నారు. ఆయన అల్పన్థాయికి చెందిన నాయకుడు కాదు. ఎవరిముందూ 
దాసోహమనే మనిషికాదు. గాయపడ్డ సింహంవలె నెహూగారి సముఖానికి వెళ్ళారు. 
తనపై వేసిన అభాండాలను గొంతెత్తి ఖండించారు. అప్పుడు నెహ్రూ ఆయనను 
శాంతపరిచారు. మౌలానా మాటలు విని తానా (ప్రవాహంలోపడి కొట్టుకుపోననీ, 
అవి ఒక వర్గంవారి అభిప్రాయాలుగా మాత్రమే తాను పరిగణిస్తున్నాననీ, అంతకు 
మించి మరేమీలేదనీ నెహ్రూ బూర్గులవారికి నమ్మకం కలిగే విధంగా చెప్పారు. 
మౌలానాగారు వెలిబుచ్చిన భయ సందేహాల నన్నిటినీ ఒక్కొక్కదానినే బూర్గుల 
సహేతుకంగా కూల్చివేసి, తెలుగు ప్రజలకు ఒక పెద్ద రాష్ట్రం ఉండవలెనన్న తమ 
ప్రతిపాదనను గట్టిగా సమర్థించారు. హైదరాబాదు తిరిగివెళ్ళిన తరువాత రజాకార్ల 
భావాలు కలవారిని వదిలేసి, తెలంగాణాలోని ఇతర ముస్లిం వర్గాలను సమీకరించి, 
వారిని ప్రతినిధి వర్గాలుగా ప్రధానమంత్రి వద్దకూ, దేశ వ్యవహారాల మంత్రి గోవింద 
వల్లభపంత్‌ వద్దకూ పంపారు. యావన్మంది ప్రజల ప్రయోజనం దృష్ట్వా పెద్ద 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 95 


రాష్ట్రంకోసం విజ్ఞప్తి చేయడానికి ఈ (ప్రతినిధి వర్గాలు ఢిల్లీ వెళ్ళాయి. ఈ కృషిలో 
హైదరాబాదు ప్రజల పౌరహక్కులకోసం నిరంతర సమరం జరిపిన స్వామీ రామానంద 
తీర్ధ బూర్లులవారికి మద్దతుగా ఉండి, వారిని గట్టిగా బలపరిచారు. 1946లోనే 
స్వామీజీ అప్పటి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రియైన ప్రకాశంగారి వద్దకు ఒక 
ప్రతినిధివర్గ నాయకునిగా వెళ్ళి 11 జిల్లాల ఆంధ్రరాష్ట్రంతో సంతృప్తి జెంది ఉండక, 
వెంటనే విశాలాంధ్ర ఏర్పాటుకు పిలుపు ఇవ్వవలసిందని విజ్ఞప్తి చేశారు. ప్రకాశంగారు 
ఆ ప్రతినిధివర్గానికి కన్నెమరా హోటలులో విందు భోజనం ఏర్పాటు చేశారు. 
అక్కడ మంచి ఉత్తేజకరమైన ప్రసంగాలు చేయబడ్డవి. ఆ డిన్నర్‌కు ఆహ్వానింపబడ్డ 
వారిలో నేనూ ఒకడను. హాజరయ్యాను. గోవింద వల్లభపంత్‌కు ఒకే ఒక తెలుగు 
రాష్ట్రం ఏర్పాటుకావాలన్న తన భావాలపట్ల సానుభూతి ఉన్నట్లు బూర్లుల (గ్రహించారు. 
పంత్‌గారిని అనేక పర్యాయాలు కలిసి సంభాషించి, తీవ్ర భావాలుగల కొందరు 
వ్యక్తులచే మౌలానా ఏ విధంగా పెడత్రోవ పట్టింపబడినారో నిరూపించగలిగారు. 
అప్పుడు పంత్‌గారు నెహ్రూపై మౌలానా ప్రభావాన్ని విరుగుడు ప్రక్రియతో కొంత 
నిరర్ధకం కావించి, భారతదేశపు నడిబొడ్డున మతతత్వ దృష్టిగల రాష్ట్రాన్ని ఏర్పాటు 
చేయడం వల్ల కలిగే ప్రమాదాలను గూర్చి ఆయనకు నచ్చజెప్పడంలో 
కృతుకృత్యులైనారని ఆరోజుల్లో అంతా చెప్పుకున్నారు. చివరకు ఆంధ్రప్రదేశ్‌ అనే 
విశాలరాష్ట్రం ఏర్పాటైనందుకు గట్టి కారకుడూ, వాద ప్రతివాదాలలో సమర్ధుడూ, 
ధైర్యశాలి, ఉత్తమ దేశభక్తుడూ అయిన తెలుగుబిడ్డ బూర్గుల రామకృష్ణారావుకూ, 
ఆయన కృషికి గుణాత్మకమైన మద్దతు నివ్వగలిగిన గోవింద వల్లభపంత్‌కూ ఆంధ్రులు 
సదా కృతజ్ఞులై ఉండవలసి ఉన్నది.” 

తెలుగు, కన్నడ, మహారాష్ట్ర కాయస్థ, మహమ్మదీయ జనాభా కలిసి ఉన్న 
మిశ్రమ హైదరాబాదు రాష్ట్రంలో పరిపాలనను దక్షతతో నిర్వహించిన బూర్గుల 
రామకృష్ణారావుగారి శేముషికి నరసింహంగారు ఘనంగా జోహార్లుకూడా అర్పించారు. 

తొమ్మిది తెలంగాణా జిల్లాలకు రాజధానిగా ఉండేకన్నా 20 జిల్లాల పెద్ద 
రాష్ట్రానికి హైదరాబాదు తగిన రాజధాని అని బూర్లుల భావించారు. వీరితో పూర్వం 
నుండి సన్నిహిత సంబంధం కల ప్రకాశంపంతులు వంటివారు 1946 నుంచే బూర్గుల 
విశాలాంధ్రకు సుముఖులని ఎరుగుదురు. ఒకవేళ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా 
ఏర్పడినట్లయితే కాంగ్రెసు పార్టీ మైనారిటీ పార్టీ అయితపోతుందనీ, ఆ ప్రభుత్వానికి 
స్థిరత్వం ఉండదనీ కూడా బూర్గులవారు ఢిల్లీ పెద్దలను హెచ్చరించారు. ఐదుమంది 


96 బహుముఖ ప్రజ్ఞాశాలి 


మెజారిటీతో అయిదేళ్ళు ప్రభుత్వాన్ని నడపగలిగిన నాయకుడే ప్రభుత్వ స్థిరత్వాన్ని 
గూర్చి మాట్లాడడానికి అర్హుడు. కేంద్రం ఆయన అభిప్రాయానికే విలువ ఇచ్చింది. 

చివరకు తెలంగాణాకు కొన్ని రక్షణలతో ఆంధ్ర తెలంగాణాలను కలిపి ఒక 
పెద్ద రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి 1956 ఫిబ్రవరి 20వ తేదీన క్రొత్త ఢిల్లీలోని 
హైదరాబాదు గెస్టుహౌస్‌లో జరిగిన సమావేశంలో పెద్దమనుషుల మధ్య ఒప్పందం 
కుదిరింది. ఈ ఒప్పందంపై ఆంధ్రరాష్ట్రం తరపున బెజవాడ గోపాలరెడ్డి, నీలం 
సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న అల్లూరి సత్యనారారయణరాజు గారలు, తెలంగాణా 
తరపున బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి, జె.వి. నరసింగరావు, 
డా॥ ఎం. చెన్నారెడ్డి గారలు సంతకాలు పెట్టారు. ఈ ఒప్పందం కుదరడంలో గోవింద 
వల్లభ పంత్‌గారి కృషిని చరిత్రకారులెవరూ విస్మరింపలేరు. 

హైదరాబాదు శాసనసభ 1956 ఏప్రిలు 18న రాష్ట్రాల పునర్వవస్థీకరణ 
బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును శానననభలో నడివించడంలో 
రామకృష్ణారావుగారు చూపిన వ్యవహార దక్షత ప్రశంసనీయమైనది. సభలో అన్ని 
భాషలవారికీ, అన్ని పార్టీల వారికీ అర్ధం అయ్యేట్టుగా వారు ఉర్దూలో ప్రసంగించారు. 
తెలుగు తాలూకాలు, ఏవి ఆంధ్రప్రదేశ్‌కు రావలెనో స్పష్టం చేస్తూ సవరణలు 
ప్రతిపాదించారు. ఒరిస్సా, మద్రాసు రామ్రాలవలె కాక ఇక్కడ ఒక్క తాలూకా కూడా 
ఆంధ్రులు నష్టపోకుండా జాగ్రత్త పడ్డారు. ఫలానా విషయంపై అసమ్మతి వ్యక్తమైందన్న 
అపకీర్తి రాకుండా అందరి సమ్మతితో ఏకవాక్యంగా బిల్లును ఆమోదింపజేశారు. 
కర్నూలు శాసనసభ ఏప్రిల్‌ 5వ తేదీన బిల్లును ఆమోదించింది. 

ఈ విధంగా హైదరాబాదు రాష్ట్ర విచ్చిత్తి జరుగవలెనని నిర్ణయమైై, 
బెరంగాబాదు, నాందేడు, బీడ్‌, పర్భనీ, ఉస్మానాబాదు జిల్లాలను మహారాష్ట్రలో చేర్చుతూ, 
బీదరు, రాయచూరు, గుల్బర్గా జిల్లాలను కర్ణాటకలో చేర్చుతూ, ఖమ్మం, నల్లగొండ, 
వరంగలు, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, నిజామాబాదు, మెదక్‌, ఆదిలాబాదు, 
హైదరాబాదు జిల్లాలను అప్పటికి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో కలిపివేస్తూ, 1956 
నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటు చేశారు. భారత ప్రధాని 
జవహర్‌లాల్‌ నెహ్రూ స్వయంగా వచ్చి నూతన రాష్ట్రానికి ప్రారంభోత్సవం జరిపారు. 
ఇన్ని రాజకీయ సుడిగుండాలలో నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆవిర్భవించింది. 

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డరోజే బూర్గుల రామకృష్ణారావుగారు ఏ పదవీలేకుండా 
అయిపోయారు. హైదరాబాదు ముఖ్యమంత్రి పదవి 1956 అక్టోబరు 31వ తేదీ 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 97 


వరకే ఉంది. ఆ తరువాత హైదరాబాదు రాష్ట్రమూ లేదు, వారి ముఖ్యమంత్రి పదవీ 
లేదు. ఈ విధంగా ఐచ్చికంగా స్వచ్చందంగా పదవీ పరిత్యాగం చేసిన ఉదాహరణలు 
మన దేశ రాజకీయ చరిత్రలో అరుదు. ఆంధ్రుల సమష్టి ప్రయోజనం కోసం బూర్గుల 
ఈ త్యాగం చేశారు. 

ఈ రాజకీయ సంఘటనపై వ్యాఖ్యానిస్తూ సి. నరసింహంగారు వారి మరొక 
గ్రంథంలో ఇట్లా వ్రాశారు." 

“దేశభక్తి ప్రపూరితమైన ఆయన (బూర్జుల రామకృష్ణారావు) సేవలను మన 
రాజకీయ నాయకులు గుర్తించి, ప్రతిఫలంగా ఆయనను తగువిధంగా గౌరవించక 
పోవడం శోచనీయమైన విషయం. ఆయన హైదరాబాదు రాష్ట్రానికి ప్రజా ప్రతినిధులచే 
ఎన్నుకోబడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆ పదవిలో ఆయన హైదరాబాదు రాష్ట్రం 
అంతరించిపోయేవరకూ అనగా 1956 అక్టోబరు 31వ తేదీ వరకూ ఉన్నారు. 
నూతన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ నాయకత్వం తనకు చెందవలెనని అడిగే హక్కు 
ఆయనకుంది. అట్టి రాష్ట్ర ప్రథమ ప్రభుత్వానికి ఆధ్వర్యం వహించే హక్కు ఆయనకుంది. 
అయితే సాధారణంగా రాజకీయాలలో న్యాయం, ధర్మం సకృత్తుగా ఉంటాయి. 
అందువల్ల ఒక్కొక్కప్పుడు అన్ని విధాల అర్హులైన నాయకులుకూడా విడిచివేయబడుతూ 
ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కాంగ్రెసు 
నాయకులు బూర్గుల వారిని ఆహ్వానించక పోవడాన్ని చూచి ఆశ్చర్యపడవలసిన 
దేమీలేదు. కాని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సాధించడానికి చాలావరకూ ఆయనే బాధ్యుడు. 
కొత్త రాష్ట్రానికి 'ఆంధ్ర-తెలంగాణా' అనే పేరుకు బదులుగా “ఆంధ్రప్రదేశ్‌ అనే 
పేరు నిర్ణయించడానికి కూడా ఆయన అంగీకరించారు. తెలంగాణా ప్రజలు రాష్ట్ర 
నామమును నిర్ధారించడంలో తమ (ప్రాంత పరిగణనను అభిలషించడం సహజం. 
తెలంగాణా ప్రజల ఈ అభీష్టానికి కూడా వ్యతిరేకంగా బూర్గుల అందుకు 
సమ్మతించారు. ఇదిగో ఇక్కడే మన వైఫల్యం ఒకటి ఉన్నది. పండిత నెహ్రూ 
విస్మరించరాని బూర్లులవారి పాత్రను గుర్తుపెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 
ఏర్పాటులోనూ, తెలుగు, ఉర్దూ, మరాఠి, కన్నడ వంటి బహుభాషలు మాట్లాడేవారున్న 
క్లిష్టమైన హైదరాబాదు రాష్ట్ర వ్యవహారాలను ఆ రాష్ట్ర ప్రజా ముఖ్యమంత్రిగా 
చక్కబెట్టడంలోనూ, అత్యంత ప్రధానమైన భూసంస్మరణలను అమలుపరచి ఇతర 
రాష్ట్రాలకు మార్గదర్శకంగా వ్యవహరించడంలోనూ బూర్లులవారు నిర్వహించిన పాత్ర 
అల్బమైనది కాదని నెహ్రూ గుర్తించారు. ఆయనకు అన్యాయం జరిగిందన్న యథార్దాన్ని 


98 బహుముఖ ప్రజ్ఞాశాలి 


గ్రహించారు. కాబట్టే భారత యూనియన్‌లో అన్నిటికన్న పెద్దదైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి 
ఆయనను గవర్నరుగా నియమించారు. (మొదట కేరళకు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌కు 
గవర్నరుగా నియుక్తులైనారు. ) బహు [గ్రంథ పఠనంచే ఎంతో పాండిత్యం, వైదుష్యం 
సముపార్ణించిన బూర్గుల తమ సహజ వివేకంతో మానవ జీవితం సాఫీగా ఉండదనీ, 
విధి అనేది పరిస్థితులతో కలిసి కుట్రపన్ని మన ఆశలను, ఆశయాలను, కృషిని 
భంగపుచ్చుతుందనీ గ్రహించి, తదనుగుణంగా జీవితాన్ని సరిపెట్టుకున్నారు. కేరళ, 
యు.పి. రాష్ట్రాల గవర్నరుగా కొంతకాలం పని చేసిన తరువాత రామకృష్ణారావుగారు 
హైదరాబాదుకు తిరిగివెళ్ళి, శేషజీవితాన్ని రాజకీయాలకన్న మరింత ఆత్మతృప్తి 
నొసగగల సాంస్కృతిక, ఆధ్యాత్మిక వ్యాపకాలతో ప్రశాంతంగా గడిపారు.” నరసింహం 
గారి ఈ గ్రంథంలో ఆంధ్రులు ఆంధ్రనాయకులు ఎక్కడెక్కడ పొరపాట్లు చేశారో, 
వారి వైఫల్యా లేమిటో చక్కగా వ్రాశారు. ప్రతి ఒక్కరూ చదవదగిన (గంథం ఇది. 
ఈ విషయంపై ఎం.ఎస్‌. రాజలింగం గారు వారి వ్యాసంలో ఇట్లా వ్రాశారు. " 
“రామకృష్ణారావుగారు తోటి కార్యకర్తలు ఎంత చెప్పినా వినక, ఏక గ్రీవంగా 
కోరుకుంటే తప్ప తాను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాదలచుకోలేదని ప్రకటించారు. 
ఈ అవకాశాన్ని తీసుకుని చెన్నారెడ్డిగారు రామకృష్ణారావుగారి ముఖ్యమం త్రిత్వానికి 
అంగీకరించలేదు. తెలంగాణా వ్యక్తులు, వారి సాధన సంపత్తి ఆంధ్ర ప్రాంతం వారికి 
తెలియదు. కాబట్టి రామకృష్ణారావుగారి నాయకత్వం ఒక్క 6 నెలల వరకైనా 
అంగీకరించవలసిందని నేను ఆంధ్ర నాయకులను కోరాను”. 
రామకృష్ణారావుగారు కేరళ రాష్ట్ర గవర్నరుగా 1956 నవంబరు 22 నుంచి 
1960 జూలై వరకు పనిచేశారు. వీరి హయాంలోనే ఇఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ 
ముఖ్యమంత్రిగా ఉన్న కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం బర్తరఫ్‌ చేయబడి, రాష్ట్రపతిపాలన 
విధింపబడింది. అయితే నంబూద్రిపాద్‌గారికీ రామకృష్ణా రావుగారికీ మధ్య 
సత్సంబంధాలు ఉండేవి. రావుగారి అనుభవాన్న్సీీ వివేకాన్నీ నంబూద్రిపాద్‌ ప్రశంసించి 
ఉన్నారు. కేరళలోని పండితులతో, నిర్మాణ సంస్థలతో రావుగారు సంబంధాలు 
పెట్టుకొని అచటి సంస్కృత సందేశకావ్యాలను గూర్చి పరిశీలనాత్మక అధ్యయనం 
చేశారు. 
ఆ తరువాత బూర్గులవారు 1960 జూలై 1వ తేదీన ఉత్తరప్రదేశ్‌ గవర్నరుగా 
పదవిని స్వీకరించి 1962 ఏప్రిల్‌ 14 వరకూ ఆ పదవిలో ఉన్నారు. అక్కడ ఉండగా 
ఉర్దూ, హిందీ భాషలపై వీరికిగల ప్రభుత ఆ రాష్ట్ర వాసులను ఎంతో ఆకర్షించింది. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 99 


సరోజినీనాయుడు తర్వాత గవర్నరుగా వీరు అచటి సాహిత్య సాంస్కృతికరంగాలలో 
మంచి పేరు తెచ్చుకున్నారు. వీరి హయాంలో లక్నో రాజ్‌భవన్‌ సాహితీపరులకు 
కేంద్రమై విలసిల్లింది. పోతన ఆంధ్ర మహాభాగవతంలోని రసవద్ధట్టాలను గూర్చి 
రామకృష్ణారావుగారు హిందీ సాహిత్యవేత్తలకు చక్కని హిందీ భాషలో పరిచయం 
చేశారు. యు.పి. వారికి ఆంధ్ర మహాభాగవతం ఎంతటి భక్తిరస ప్రధానమైన రచనయో 
వీరివల్లనే తెలియవచ్చింది. 

గవర్నరు పదవి నుండి విరమించుకున్న తరువాత రామకృష్ణారావుగారు 1962 
మే 25 వ తేదీ నుంచి 1966 ఏప్రిలువరకూ నాలుగేళ్ళు రాజ్యసభ సభ్యులుగా 
ఉన్నారు. అప్పుడు హెచ్చుగా గాంధీజీ నిర్మాణ కార్యక్రమంపై శ్రద్ధ చూపారు. రాజ్యసభ 
సభ్యత్వం ముగిసిన తరువాత వీరు ఒక లోక్‌సభ స్థానానికి పోటీ చేయదలచి టికెటు 
ఇప్పించవలసిందిగా కాంగ్రెసు అధిష్టానవర్గాన్ని అభ్యర్థించారు. కాని అప్పుడు ప్రాబల్యం 
వహించి ఉన్న రాజకీయాల దృష్టా వీరికి టికెట్టు లభించలేదు. కేంద్రంలో 
సేవచేద్దామనుకున్నారు. కాని వీరి సేవలను వినియోగించుకోలేకపోవడం కాంగ్రెసు 
పార్టీ వైఫల్యమే. 


సూచికలు 


1. దాశరథి కావ్యం 'మహాబోధికి పట్టాభిగారు వ్రాసిన ప్రస్తావనలో - ఈ 
కావ్యాన్ని కవి షస్ట్రంతాలతో సహా బూర్గుల వారికి అంకితమిచ్చారు. రామ 
కృష్ణారావుగారు కృతిని స్వీకరిస్తూ ఇలా ఒక పద్యం చెప్పారు; 

నీ కవితా ప్రశస్తి రజనీకర 
చారుమయూఖ పుంజముల్‌ 
ప్రాకెను యావదాంధ్రమున, 
ప్రాజ్ఞాలు మెచ్చగ బౌద్ధగాథలన్‌ 
గై కొనియల్లి నట్టి నవకావ్య 
వధూటిని సాదరంబుగా 
నాకిడినాపు, ధన్యుడను నవ్యత 
దాశరథీ! కవీశ్వరా! 


100 బహుముఖ ప్రజ్ఞాశాలి 


కపిల కాశీపతి “బ్రహ్మానంద యాత్రలో. 

ఎం. ఎస్‌.రాజలింగంగారు “చెన్నారెడ్డి షష్టిపూర్తి” సంచికకు వ్రాసిన వ్యాసంలో. 
భవన్స్‌ జర్నల్‌ (1967 అక్టోబరు 8వ సంచికలో) కులపతి లేఖ. 

డా॥ పట్టాభిగారికి రామకృష్ణారావుగారి లేఖ. మొదట పట్టాభిగారు ప్రశంసా 
పూర్వకంగా వ్రాయగా దానికి సమాధానంగా దీనిని రావుగారు వ్రాశారు. 

5. సి. నరసింహం ఐ.ఎ.ఎస్‌. (రిటైర్జు)గారు వారి గ్రంథం మి అండ్‌ మై 
టైమ్స్‌'లో వ్రాసిన అంశాలు-1986 ప్రచురణ దీని పంపిణీదార్లు రాడ్నా 
కార్పొరేషన్‌, ప్రభుత్వ సెక్రటేరియట్‌ ఎదుట, హైదరాబాదు. 

6. “వేర్‌ వి ఫెయిల్టొ అనే ఆంగ్ల గ్రంథం-రచన సి. నరసింహం ఐ.ఎ.ఎస్‌. (రిటైర్డు) 
- 1988 ప్రచురణ. పంపిణీదార్లు:- రాడ్నా కార్పొరేషన్‌, 56-9-19/1, 
ప్రభుత్వ సెక్రటేరియట్‌ ఎదురుగా, హైదరాబాదు. 

7. చెన్నారెడ్డి షష్టిపూర్తి సంచికలో. 





బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 101 


13. సాహితీ వేత్త 


ఒక సాహిత్యక చక్రవర్తి ప్రభువై 
యున్నాడు మా రాష్ట్రల 
క్షి కటం బెంతయు పొంగి పోయెదను 
నీ మేధావిలాసంబు లాం 
ధ్రికి దివ్యా భరణములై 
తెలుగు ధాత్రిన్‌ వెల్లి, వెల్లించి భా 
వికి వేరెట్లుగ మేలు కూర్చుచు 
జన ప్రీతిన్‌ బ్రసాదించుతన్‌. " 


బూర్గుల రామకృష్ణారావుగారు ప్రధానంగా సాహితీవేత్తలు. విద్యార్థి, లాయరు, 
ప్రజానాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయవేత్త, మంత్రి, ముఖ్యమంత్రి, 
గవర్నరు, పార్లమెంటు సభ్యుడు-ఈ దశలన్నిటిలోనూ ఆయన రచన చేస్తూ వచ్చారు. 
తెలుగు, ఉర్జూ, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత భాషలలో రచనలు చేశారు. ఈయన 
లాయర్‌ కాకపోయినట్లయితే, రాజకీయ ప్రజా జీవితంలో అడుగిడక పోయినట్లయితే, 
సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారి వలె అకడమిక్‌ రంగంలో - అనగా విద్యా పాండిత్య 
రంగాలలో ప్రముఖులయ్యేవారను కుంటాను. అన్ని భాషలలో రచన చేయకుండా, 
ఏ ఒక్క భాషలోనో కృషిచేసి ఉంటే ఆ భాషా రంగంలో జాతిరత్నంవలె 
ప్రకాశించేవారేమో! వారి జీవ యాత్రలో గ్రంథపఠనం, సాహిత్యాధ్యయనం, తోచిన 
రచన చేయడం, నిత్యా భ్యాసాలుగా ఉండేవి. వ్రాసింది ప్రతిదీ ప్రకటించే అలవాటు 
వారికి ఉండేదికాదు. తమ ఆనందం కోసం వ్రాసుకొని, ఆత్మీయులైన కవి పండితులకు 
వినిపిస్తూ ఉండేవారు. రామకృష్ణారావుగారే ఎక్కడో ఒకచోట చెప్పుకున్నారు. “నాకు 
గూడా వ్రాసే గుణం ఉండి, ఏదో ఒకటి వ్రాస్తూ ఉందేవాడిని” అని. ఆ వ్రాసే గుణం 
జీవితంలో అంతిమ దశ వరకూ వారికి అలాగే ఉండిపోయింది. పాశ్చాత్యుల Man 
of letters అనే మాట వీరి విషయంలో పూర్తిగా సార్థకమైంది. తీరిక దొరికిందంటే 


102 బహుముఖ ప్రజ్ఞాశాలి 


అధ్యయనం, రచన వారికి అభిమాన వ్యాపకాలుగా ఉందేవి. కవి సమ్మేళనాలలో, 
చర్చాగోష్టుల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. “నేనూ మీ వాడినే” అని చెప్పకుండానే 
సాహితీ బంధువర్గంలో కలిసిపోయి, లాయరుగా, రాజకీయ నాయకునిగా తమకుగల 
ప్రత్యేక హోదా సంగతి మరిచిపోయేవారు. సాహిత్య సామ్రాజ్యంలో హెచ్చుతగ్గులు, 
సామాన్యులు గొప్పవ్యక్తులు అనే భేదాలకు తావు లేదన్నట్లుగా ప్రవర్తించేవారు. 

బూర్గులవారు వారి 16వ యేటి నుంచే తెలుగులో కవిత్వం, వ్యాసాలు వ్రాయ 
మొదలుపెట్టారని చెప్పవచ్చు. పూనాలో చదువుకునేటప్పుడు సెలవుల్లో ఇంటికి వస్తే 
శారద, భారతి, సుజాత వంటి సాహిత్య పత్రికలు ఇష్టంగా చదివేవారు. తెలుగులో 
వెలువడుతూ ఉన్న రచనలతో మంచి పరిచయం కలిగిఉందే వారు. సంస్కృత 
భాషాధ్యయనం చేసేవారు. అమరము, శబ్బమంజరి, ధాతు రత్నావళి, గితగోవిందము, 
మేఘసందేశము, రఘువంశము, శృంగార నైషధము పఠించేవారు. టాగూరు కవిత్వం, 
రాయప్రోలు, కృష్ణశాస్త్రి, ఉమరలీషా వంటి తెలుగు కవుల ఖండకావ్యాలు అభిమానంగా 
చదివేవారు. పూనా ఫెర్లుసన్‌ కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడే ఇంగ్లీషులో కవితలు, 
కొన్ని సానెట్లు, ఆర్జు అండ్‌ క్రిటిసిజం వంటి వ్యాసాలు వ్రాసి కాలేజీ సంచికలలో 
ప్రకటించారు. 1920-22 మధ్య తెలుగులో ఖండకృతులు వ్రాసి “గోలకొండ పత్రికొలో 
ప్రచురించారు. ఛందోబద్దమైన రచనలివి. 1924లో ఆంగ్ల కవి థామస్‌గ్రే ఎలిజీని 
“మృత సంస్కృతి” అను పేరుతో పద్యాలుగా ఆంధ్రీకరించారు. 

ముఖ్యంగా 1920లో వీరి మొదటి భార్య మృతి చెందిన తర్వాత వీరికి 
రచనా వ్యాసంగంపై శ్రద్ధ హెచ్చింది. పుంఖాను పుంఖంగా రచనలు చేశారు. 


చిన్నతనమ్మునన్‌ మురువు చేకుర పెండిలిసేసి రోలమై 
కన్నెగ నైన నీవు నతికాలము నుండగలేదు, వెంటనే 
పిన్న వయస్సులోనె మరి పిల్లలు గల్లి సుఖింపకూరకే 
నన్నును పిల్లలన్‌ విడిచి నాకము చేరితె ప్రేయసీవెసన్‌. 


పై భావాలనే ఆంగ్ల కవితలో ఇట్లా వెలిబుచ్చారు : 


Alas, we were wed, a boy and a girl, a crimae 
we were the others' playthings, a queer show; 
we grew and developed mysterious loves, 
And live for a time like a pair of doves 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 103 


క, a shy youth, and thou a sheer mate 

Thy bidden meaning; my immature skill 
Could not clearly penetrate, 

And thy maiden mind was a mystery to me 


మరొక కవిత - 


O' when I bathed in the nectar streams of sweet smiles 
O' when I swam through the lotus waves of bluish eyes 
O' when I was master-bee lotuses 
O' when she was with me, She was with me 

- Burgula 


The Beacon Blaze, Saraswathi వంటి వీరి ఇతర కవితలపై 
సరోజినీనాయుడు, తోరూదత్‌ వంటి ఇండో -ఆంగ్లియన్‌ కవయిత్రుల ప్రభావం 
స్పష్టంగా కన్పిస్తున్నది. ఇవి వారి నూనూగు మీసాల నూతన యౌవనపు (t౭౭n- 
280) కవితా రచనలు. ఎవరో ఒక బైండులో తిరుగవ్రాసి ఉంచారు. భార్యా వియోగానికి 
సంబంధించిన కోమల స్ఫృతులివి. అలా కొంత భావ కవిత్వం కూడా తెలుగులో 
వ్రాశారు. 1919-20 ప్రాంతంలో “కన్నె కన్నులు అనే ఖండ కృతి రచించారు. 
ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన భావకవిత్వంచే ఆకర్షితులైనారు. భార్యపోయిన దుఃఖంలో 
దైవస్తుతి చేశారు. 

బూర్గులవారు రచించిన 'కృష్ణకతకము’ను హైదరాబాదు ఆంధ్ర సారస్వత 
పరిషత్తు 1956లో ప్రచురించింది. ఇవి కంద్య పద్యాలు. మచ్చుకు ఒక పద్యం: 


జన సేవయె నీ సేవని 

జనతా రాజ్యాధి భార జనిత క్లేశం 

బున (గ్రుంకు చుంటి నిత్యము 

గని కరమున బరువు దింపి కావవె కృష్ణా. 


ఈ శతకంలో విషయ వాంఛా వ్యామోహంలో చిక్కుకునే మానవ స్వభావాన్ని 
గూర్చి ఇట్లా అన్నారు : 


ఏమి మనస్సో హరి హరి 
స్వామిని బడద్రోసి స్వారి సలిపెడు గుర్రం 


104 బహుముఖ ప్రజ్ఞాశాలి 


బేమో యనిపించును వడి 
గామితముల వెంటబడుట గాంచిన కృష్ణా. 


వీరు సంస్కృతంలో రచించిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమును బరంపురము 
గోల్కొండ వ్యాపారి శ్రీ వైష్ణవ సమాజంవారు 1958లో ప్రచురించారు. మనం 
రేడియోలో ప్రతి శనివారం వినే సుప్రసిద్ధ సుప్రభాతాన్ని దృష్టిలో ఉంచుకొని అదే 
మకుటంతో శ్లోకాలుగా రచించారు. 


ఆ నమచూత తరుషండ ముపేత్య కల్యే 
పీత్వా౭ తిరుచ్య ఫలసార రసాత్మకావ్యమ్‌ 
పుంస్మోకిలాః శ్రవణ సుందర మాల వంతి 
శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతమ్‌. 


వీటికి తెలుగు పద్యాలు కూడా వీరే 1955లో వ్రాశారు. ముఖ్యమంత్రిగా 
ఉన్నప్పుడు శృంగగిరి శారదాస్తుతి సంస్కృతంలో రచించారు. గౌరీస్తుతి, వాణీస్తుతి, 
లక్ష్మస్తుతి కూడా వ్రాశారు. భావమంజరీ సంస్కృతంలో వ్రాశారు. కేరళలోని 
గురువాయూరు శ్రీ కృష్ణ క్షేత్రాన్ని దర్శించినపుడు వీరు తెలుగులో శ్రీ కృష్ణాష్టకము 
రచించారు. ఒక పద్యం: 


పచ్చని యాకు లేజిగిని 
బారెడు నీటి పరాకు పాటలం 
దచ్చపు వెండి వెన్నెలల 
నామని బూచెడు పువ్వు నవ్వులో 
బిచ్చుక గొంతులో నొరుల 
బిచ్చము గోరెడు దీను నాల్మలో 
సచ్చరితాళి శుద్ధమగు 
స్వాంతములో గనిపింతు కేశవా! 
బూర్లులవారి కృతులలో ప్రధాన గుణం వైష్ణవ సంప్రదాయ ప్రేరితమైన భక్తి 
ప్రపత్తులు. 
రామకృష్ణారావుగారు విశ్వసాహిత్యంలో ప్రసిద్ధుడైన ఉమర్‌ఖయాం 
రుబాయీలను ఆంగ్లానువాదాల నుండి కాక నేరుగా ఫారసీ భాషనుంచే 101 


ళం 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 105 


రుబాయీలను తెలుగు పద్యాలుగా అనువదించారు. ఫారసీ, ఉర్దూ, సంస్కృతాంధ్రాంగ్ల 
అరబ్బీ భాషలలో చక్కని ప్రవేశం కలిగిన బూర్లులవారు ఫారశీక భాషయందు గొప్ప 
విద్వాంసులగుటచేత వీరి అనువాదం యథా మూలంగా ఒక వైశిష్ట్యంతో 
ఒప్పారుతున్నది. మచ్చుకు ఒక పద్యం : 
నరసుడు మిత్రుడిష్టుడును 
సిన్నహితుండొకరుండు లేక యొం 
టరిగను భూమి గర్భమున 
డాగి పరుండెదవెన్ని యేండ్ల, సీ 
ధు రసము ద్రావు మింపుగ, వ 
ధూమణి తెల్పకు మీ రహస్యమె 
వ్వరికిని, విచ్చబోదికను 
వాడిన పుష్పమదెన్ని నాళ్ళకున్‌ 
బూర్గులవారూ, దువ్వూరి రామిరెడ్డిగారూ ఇద్దరూ ఫారసీ మూలం నుంచే 
ఉమర్‌ఖయాం రుబాయీలను అనువదించారు కాబట్టి వీరి అనువాదాల తులనాత్మక 
పరిశీలనం చేసి సాహితీవేత్తలు ఆనందించవచ్చు. రామకృష్ణారావుగారి ఈ అనువాదాన్ని 
వారి పెద్ద కుమారులు బూర్గుల రంగనాథరావు, పెద్దకుమార్తె ఇల్లిందల 
శ్యామాలాదేవిగారలు 1987లో ప్రచురించారు. దీనికి డా॥ దివాకర్ల వెంకటావధానిగారు 
పరిచయం వ్రాస్తూ “రామకృష్ణారావుగారు నిరంతర రాజకీయ కార్యవ్యగ్రులయ్యు 
ఈ విధముగా సారస్వతసేవ కావించుట వారి సరస హృదయమునకును, భాషా 
సారస్వతాభిమానమునకును దార్మాణము. వారెంత పండితులో అంత కవులు ఎంత 
కవులో అంత మహావక్తలు. ఎంత ప్రతిభా వంతులో అంత పహృదయౌన్నత్య శోభితులు” 
అన్నారు. ఈ పుస్తక ప్రచురణలో ఒక విశేషమేమిటంటే - మొదటి విభాగంలో 
బూర్గుల వారి పద్యానువాదాలు, ఆ పిమ్మట ఫిట్టెరాల్డ్‌ తదితర ఆంగ్ల కవుల 
అనువాదాలు, తరువాత ఫారసీ మూలంలో ఉన్న ఉమర్‌ రుబాయీలు, వాటి తర్వాత 
వాటి ఉర్దూ వచనానువాదాలు అచ్చువేశారు. ఆంగ్లంలోకి భాషాంతరీకరణం చేసిన 
పాశ్చాత్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉమర్‌ భావాలను ఆంగ్లంలోకి ఎలా 
తీసుకువచ్చిందీ మనం పరిశీలించడానికిది అవకాశం కలిగిస్తుంది. ఖయ్యాము 
జీవితాన్ని గూర్చి, అతని రచనలను గూర్చి ఉర్దూ విద్వాంసులు అతీఫ్‌ఖాన్‌గారు 


106 బహుముఖ ప్రజ్ఞాశాలి 


ఆంగ్లంలో మంచి ఉపోద్దాతం వ్రాశారు. పండిత పరిశోధకులకు మిక్కిలి 
ఉపయోగకరమైన ప్రచురణ ఇది. 

రామకృష్ణారావుగారు ఫారసీ సాహిత్యంలోని సూఫీ సర్మద్‌ రుబాయతులను 
కూడా తెలుగు పద్యాలుగా అనువదించారు. ఇవి బహుకాలం క్రిందట కృష్ణా పత్రికలో 
ప్రచురింపబడ్డవి. 1987లో వారి కుమారులు బూర్గుల లక్ష్మీనారాయణరావుగారు 
వీటిని పుస్తకంగా ప్రచురించారు. ఒక్కొక్క పుటపై ఫారసీమూలము, ఉర్దూ 
వచనానువాదంతో పాటు బూర్లులవారి పద్యం ఇచ్చారు. ఈ విధంగా 124 
రుబాయతులతో ఈ పుస్తకం వెలువడింది. దీనికి మహమ్మద్‌ అబ్బుల్‌ లతీఫ్‌ఖాన్‌గారు 
సర్మద్‌ సూఫీ తత్వాన్ని వివరిస్తూ పీఠిక వ్రాస్తూ “మావన జీవితపు అత్యున్నత పరిణామ 
దశకు ఈ రుబాయీలు వ్యాఖ్యాన ప్రాయమైనవి” అన్నారు. 

జగన్నాథ పండిత రాయలచే రచింపబడిన లహరీ పంచకానికి బూర్గ్లులవారు 
1959లో ఆంధ్ర పద్యానువాదం చేశారు. దీనిని ఆంధ్ర రచయితల సంఘం 
ప్రచురించింది. లక్ష్మీలహరి, కరుణాలహరి, సుధాలహరి, అమృత లహరి, పీయూష 
లహరి అనే అయిదు లహరులను తెనిగించినవారు వీరాకనైే. ఒక పద్యం : 


అమర తరంగిణీ పులిన 

మందు సుభాసనముండి కన్నులం 
ద మరిచి యోగముద్ర విష 

యమ్ముల దల్చి హరించి లోని సం 
తమసము తత్సుఖాత్మక సు 

ధారస నిర్మరినన్న వాంబుదో 
త్తమరుచి జిత్మళన్‌ మునిగి 

ధన్యుడ నౌటది యెన్నడో కదా! 


శంకరాచార్యుల వారి సౌందర్యలహరిని వీరు 1962లో తెనిగించారు. 
శంకరాచార్యుల కనకధారా స్తవమునకు వీరు 1964లో ఆంధ్రానువాదం చేశారు. 

వీరు వృత్తాలు, సీసములు, తేటగీతులు, ఆటవెలదులు, మత్తకోకిల, ద్విపదలు 
వ్రాశారు. చాటు పద్యాలు కూడా వ్రాశారు. నాటిక, ప్రహసనం, కథానిక వంటి 
ప్రక్రియలలో కూడా రచనలు చేశారు. అవి అచ్చు కాలేదు. వీరు వ్రాసిన రైతుగేయం 
ఇది : 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 107 


దున్నరా నా తండ్రి 
దున్నరా పొలము 
దున్నపోతుల గట్టి 
దున్నరా పొలము 
ఎన్ని పైరూలేస్తె 
అన్ని పంటలనిచ్చు 
అన్నపూర్ణమ్మ నీ 
కన్న తల్లేరా! 

కన్న కష్టముజేసి 
మన్ను బంగరుజేతు 
వెన్ని జెప్పిననేమి? 
అన్నదాతవు నీవు! 


రామకృష్ణారావుగారు రచించిన పరిశీలనాత్మక సాహిత్యవ్యాసాలు కొన్నిటిని 
హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తువారు సారస్వత వ్యాస ముక్తావళి” అనే 
పేరుతో దుర్ముఖీ నామ సంవత్సరంలో ప్రచురించారు. ఇందులో “నవీన వాజ్మయము 
- యెంకి పాటయి” అనే వ్యాసం చదవదగింది. ఎంకి పాటలపై ఆంధ్ర దేశంలో 
దుమారం రేగినప్పుడు వ్రాసిన వ్యాసమిది. ఇందులో నవీన వాజ్మయ లక్షణాలను 
చర్చిస్తూ సార్వజనీనత (Universality) సత్యానుకరణము (Reali5m) స్వాతంత్ర్యం 
(Freedom) దీని మూడు ముఖ్య గుణాలని చెప్పారు. మొదట భాష, తరువాత 
వ్యాకరణం, మొదట కవిత్వం, తరువాత లక్షణము పుట్టాయన్నారు. కవిత్వం లాక్షణికుల 
సొమ్మా? పండితుల సొమ్మా? అని ప్రశ్నించి, వాడుక భాషను వాజ్మయము 
నందుపయోగించుట తప్పు కానేరదని ఘంటాపథంగా చెప్పారు. ఎంకి పాటలను 
విమర్శించిన పండితులను గూర్చి ప్రస్తావిస్తూ కవియొక్క అనుభవమందు ఇంచుకైనా 
పాల్గొనలేనిది విమర్శకుడు కాజాలడని స్పష్టం చేశారు. యెంకి నాయుడు పాత్రల 
ఉన్నీలనాన్ని గూర్చి చెబుతూ “కావ్యములోని అన్ని చిత్రముల సమన్వయము 
గావించినచో నాయికా నాయకులను రూపులును, ననుకూలురునగు కృషిక 
దంపతులనియు, మొదట యౌవన చాపల్యమున నొకరి నొకరు నేమరించుచు, 
ప్రణయ కోపాది నవజ వికారములు జూపుచు, రానురాను భావములు 
పరిపక్వదశనొంది, ఉత్తమ దంపతుల పవిత్ర (డ్రేమ యొక్క లౌకికానుభవమును 


108 బహుముఖ ప్రజ్ఞాశాలి 


పొందియున్నారు” అని వ్రాశారు. ఎంకి పాటలు రసశబ్ద కల్పనముతో, భావ 
సౌకుమార్యముతో ధ్వని ప్రాధాన్యంతో విరాజిల్లుతూ ఉన్నాయని ఉద్దాటించారు. 19 
పేజీలున్న ఈ వ్యాసం మొదట 1926 ఆగస్టులో గోలకొండ పత్రికకు వ్రాయబడింది. 

ఈ వ్యాస సంపుటిలో చరిత్రవేత్తలు ఆసక్తితో చదివే పరిశోధనాత్మక వ్యాసం 
“కాకునూరి అప్పకవి జన్మస్థానము”. ఇందులో అప్పకవీయము రచించిన అప్పకవి 
జన్మస్థానం తెలంగాణాలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కాకునూరు అని బూర్జులవారు 
తేల్చారు. బూర్లులవారిది మహబూబ్‌నగర్‌ కాబట్టి అలా తేల్చారని ఎవరైనా 
అనుకోవచ్చు. అది సరికాదు. కాకునూరు గ్రామం విషయంలో కొమర్రాజు లక్ష్మణరావు 
పంతులుగారు, గిడుగు సీతాపతిగారు పొరబడినారని చెబుతూ రామకృష్ణారావుగారు 
చరికొండ సీమలో చేరి ఉన్న కాకునూరు గ్రామం తమ జన్మస్థానమైన బూర్లులకు 6 
కోసుల దూరాన ఉందనీ, బాలానగర్‌ స్టేషన్‌కు 8 కోసుల దూరంలో తూర్పు దిక్కున 
ఉందనీ అన్నారు. 1932లో వ్రాయబడ్డ ఈ వ్యాసానికి పండితులెవరైనా సమాధానం 
వ్రాశారో లేదో తెలియదు. బూర్గుల వారు మాత్రం గొప్ప పరిశోధకులైన 
కొమర్రాజువారినే ఢీకొన్నారు: 

ఈ సంపుటిలో “రెడ్డిరాజుల కాలపు మత సంస్కృతులు” అనే వ్యాసం కూడా 
ప్రామాణికమైనది. ఇది 1947లో “శోభు మాసపత్రికలో ప్రచురింపబడింది. రెడ్డిరాజుల 
150 సంవత్సరాల కాలపు మత సంస్కృతులను సోపపత్తికంగా శాసనాలు ప్రమాణంగా 
వివరించడానికి చేసిన ప్రయత్నమిది. “వైదికమత పునరుద్ధరణమునందు 
ఆంధ్రదేశమున రెడ్లు గావించిన సేవ యపారమైనది. ఇతర చారిత్రకాధారము 
లెట్లున్నను వారి గుణకర్మ భావములను బట్టి నిర్వర్తించిన ధర్మమును బట్టి వారిని 
క్షత్రియులుగా పరిగణించుట యుక్తమగును అని రామకృష్ణారావుగారు అన్నారు. 
ఆంధ్రుల సాంఘిక చరిత్రకు చిన్న అధ్యాయమని చెప్పదగిన ఈ వ్యాసం హెచ్చుగా 
సాహిత్యం ఆధారంగానే రచింపబడింది. ఈవ్యాసం వారు వ్రాసేనాటికి మల్లంపల్లి 
సోమశేఖర శర్మగారి 'హిస్టరీ ఆఫ్‌ ది రెడ్డి కింగ్‌డమ్స్‌” కాని, రెడ్డి సంచిక కాని 
వెలువడలేదని డా.బి. రామరాజుగారు అన్నారు. * 

ఈ వ్యాస సంపుటిలో ఉర్దూ భాషా సారస్వతాలను గూర్చి, ఉమర్‌ ఖయ్యాం, 
సూఫీ సర్మద్‌లను గూర్చి చదవ వలసిన వ్యాసాలున్నాయి. 

రామకృష్ణారావుగారి “సారస్వత వ్యాస ముక్తావళి” సంపుటిని చదివిన శ్రీశ్రీ 
1956 జూన్‌ రివ తేదీన ఇంగ్లీషులో వారికొక లేఖ వ్రాస్తూ “ఇటీవల వచ్చే పుస్తకాలు 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 109 


ఒక (మాణం లేకుండా ఉంటున్నాయి. వాటిని నేను చదవడం లేదు. పూర్తిగా ఈ 
అట్టనుంచి ఆ అట్ట వరకు నేను చదివిన పుస్తకం మీది ఒక్కటె. ఇటీవల అటువంటి 
పుస్తకం వెలువడలేదు. మీ వ్యాసాలు చాలా బాగున్నాయి. గాఢమైన మీ పాండిత్యం, 
ఉదార దృక్పథం నన్ను ఆకర్షించాయి. ముఖ్యంగా యెంకి పాటల మీద మీరు వ్రాసిన 
వ్యాసం ప్రశంసనీయమైనది. అయితే మీరు గ్రాంథికంలో కాక వ్యావహారికంలో ఈ 
వ్యాసాలను వ్రాసి ఉంటే బాగుండేది” అన్నారు. 

ఈ ఉత్తరానికి బూర్గులవారు వ్రాసిన సమాధానంలో “నేను గ్రాంథికంలో 
వ్రాయలేదు. శిష్టవ్యావహారికంలో వ్రాశాను. నా శైలి అంతే” అని చెప్పారు. శ్రీశ్రీ 
లేఖ, బూర్గులవారి సమాధానం ఈ పుస్తకం చివర అనుబంధంలో ఉన్నవి. 

నేటికి రమారమి అరవైయేళ్ళ క్రితమే బూర్గుల రామకృష్ణారావుగారు జేబున్నిసా 
జీవితచరిత్రనూ, ఆమె కవితా వైభవాన్నీ వివరించే వ్యాసమొకటి వ్రాశారు. కాని అది 
ఏ పత్రికలోగాని, వ్యాస సంపుటిలోగాని అచ్చు కాకుండా వ్రాతప్రతిగానే 
ఉండిపోయింది. అది శ్రీమతి సరోజినీదేవి అనే ఒక తెలుగు కవయిత్రి 
స్వేచ్చానుసరణంగా తెనిగించిన జేబున్నిసా గేయాల సంపుటిలో పీఠికగా అచ్చు 
అయింది. ఈ గేయసంపుటి 1982లో ప్రచురితమైంది. రామకృష్ణారావుగారి వ్యాసం 
సాహితీప్రియులూ చరిత్రకారులూ చదవదగి ఉన్నది. 

తెలుగులో జేబున్నిసా అనే నాటకమొకటి ఉంది. దీని రచయిత పింగళి 
నాగేంద్రరావుగారు. ఈ నాటకం 1928లో కృష్ణాపత్రికలో మొదట (ప్రచురింప 
బడినప్పుడు అయ్యదేవర కాళేశ్వరరావుగారు అది హిందూ మహమ్మదీయ సఖ్యతకు 
భంగకరమని అభిప్రాయం ప్రకటించారట. దానిపై ముట్లూరి కృష్ణారావుగారు మూడు 
సంపాదకీయ వ్యాసాలు వ్రాసి, ఈ నాటకంలో మతసఖ్యతా సందేశం కలదని 
ఉద్దాటించారు. జెరంగజేబు కుమార్తె జేబున్నిసా గొప్ప విదుషీమణి. ఫారసీ భాషలో 
మంచి కవయిత్రి. ఈ కన్యాలలామను తండ్రి జెరంగజేబు సలీంగర్‌ కోటలో 
నిర్భంధించాడనీ, అందుకు కారణం తండ్రికి ద్రోహంచేసిన అక్చర్‌షాతో ఆమె చెలిమి 
చేయడమేనని కొందరూ మహారాష్ట్ర నాయకుడైన శివాజీపై ఆమెకుగల మక్కువ 
కారణమని మరికొందరూ చెబుతూ ఉంటారని రామకృష్ణారావుగారు వారి వ్యాసంలో 
తెలిపారు. మన తెలుగు నాటకం శివాజీపై ఆమెకు గల మక్కువనే కారణంగా 
తీసుకొని ఆమెను అత్యంతము ఉదాత్తంగా చిత్రించింది. 

రామకృష్ణారావుగారు ఫారసీ సాహిత్యాన్నీ చరిత్రనూ పరిశోధించి జేబున్నిసా 
వ్యక్తిత్వాన్ని గూర్చిన అనేకాంశాలను వారి వ్యాసంలో తెలియపరిచారు. ఉర్జూబాషలోనే 


110 బహుముఖ ప్రజ్ఞాశాలి 


అంతమంచి వ్యాసం వెలువడలేదేమో. జేబున్నిసా కామినికాదు. హృదయంలో 
ప్రణయం నిండిఉన్న కవయిత్రి. సభ్యతకలది. తొందరపాటులేనిది. లాహోరులోని 
ఒక చిత్రపటాన్ని బట్టి రామకృష్ణారావుగా రామెను ఇట్లా వర్ణించారు. “రూపమున 
పొడవుగను, పలుచగ నుండి, వట్రువ మొగము గలదియిె తెలుపు వర్ణములో నుండెను. 
రెండు సౌందర్యతిల లెడమ చెక్కిలి నలంకరించుచుండెను. నల్లని కన్నులును పెద్ద 
వెంట్రుకలును, సన్నని పెదవులును చిన్న దంతములును కలిగి మిగుల సుకుమార 
స్వరూపిణియై యుండెను. దంతములకు దాచన, కండ్లకు కాటుక ఉపయోగించేది 
కాదు. మధుర స్వరముకలది గావున ఖురాన్‌ను పఠించువేళ వినువారలలో నానందాథ్రు 
వుల జడి గురిపింపజేయుచుండెను. సుందరమైన దుస్తులు ధరించేది. కంఠమున 
నొక ముత్యాలహారము మాత్రము నలంకరించుచుండెను. తుర్కీ స్త్రీలు ధరించు పై 
దుస్తును దేశ వాతావరణ పరిస్థితులకు తగినట్లుగ మార్చి అంగ్యకుర్తియను పొల్మావలె 
నుండు దుస్తునొకదానిని ఆమె కనిపెట్టినది. మహమ్మదీయ స్రీలిప్పటికిని దానినే 
ధరింతురు. వినయ సంపన్నురాలును స్మిత ముఖియు, క్షమాశీలియునై సుగుణగుణ 
సంపన్నయె యుండెను.” ఆమె ముఖ్య చెలికత్తెను గూర్చిన భోగట్టాకూడా ఈ వ్యాసంలో 
ఉంది. 
జేబున్నిసా సూఫీతత్త్వజ్ఞానియనీ, వివాదగ్రస్తమెన ధార్మిక విషయములం 

దారితేరిన పాండిత్యము కలిగినదనీ రామకృష్ణారావుగారు తెలుపుతూ, ఆమె 
కావ్యపంక్తులలోని భావాలను పద్యాలుగా అనువదించారు. కారాగ్భహ విముక్తయైన 
పిమ్మట ఆమె ఢిల్లీలో ఏకాంతంగా రోజులు గడుపుతూ విషాదభరితమైన పద్యాలు 
వ్రాసింది. 

ఆకట మిత్రులు శత్రులంచనగనేల? 

ద్రోహమొనరించినారని దూరనేల? 

మొదటినుండి యదృష్టంబు ముక్కు ద్రిప్పి 

బొమలు ముడ్చుచునే యుండ పువ్వుబోది! 

kok ok 


ప్రణయవార్తల నెవరితో బల్మవలదు 
నేకతమె డ్రేమమార్గాననేగ వలయు 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 111 


ఏసుడైనను సహచరు నేలజేయ? 
సాహచర్యంబు వలదట్టి సంగతులను. 


ప్రియునికోసం ఆమె ఎంత మనోవ్యధ చెందినదో ఈ పద్యంలో వెల్లడించింది: 


ప్రియుని లాలించక వ్రేలుబాహువులట్టె 
తునకలైపోరాడె! మనగనేల? 
నాథుజూడని వృథానయన మంధముగాక 
తెర(గమ్మన[శ్రువుల్‌ గురియనేల? 
సరసుని తేనివసంత శోభలవెల్ల 
నవని శుష్మింపకమివులనేల? 
ప్రియుని మకుటాన శోభింపని హృత్సుమం 
బవనిగూలక విరియంగనేల? 


జీవితాదర్శప్రాప్తికై జీవయాత్ర 

దప్పనిలపైన నుసురులుదాల్పనేల? 
అడవిబూసిన పుష్పమందవిసిపోయి 
మంటిగలియక తీవపై మనగ నేల? 


జేబున్నిసా ఒక వారంరోజులుమా(త్రమే జబ్బుపడి (క్రీ.శ. 1689లో 
మరణించిందని రావుగారు తెలిపారు. ఆమె కోర్మెప్రకారం ఆమె శరీరాన్ని లాహోరు 
సమీపంలోని నవాబు కోటలోగల ఆమె పెంచిన ఉద్యానవనంలోనే సమాధి చేశారట. 
క్రీ.శ.1724లో ఆమె రచించిన వాటిలో అంతరించకుండా దక్కిన కావ్యఖండికలను 
ఏర్చి కూర్చి, 'దివానెమక్ళీ' అనే పేరుతో పండితులు వెలుగులోకి తీసుకొచ్చారు. 
420 గజళ్ళు, మరెన్నో రుబాయీలు అందులో ఉన్నాయి. ఆ తరువాత ఆమెవి 
మరికొన్ని రచనలు లభించాయి. హిందూ దేశంలో, ఇరాన్‌లో ఆమె కవితా సంకలనాల 
వ్రాత ప్రతులనేకముగా వెలువడ్డాయని రావుగారు తెలిపారు. ఈ విధంగా 
చారిత్రకాంశాలతో సాహిత్యంతో శాసనాలలో వ్రాయబడివున్న విషయాలతో చక్కని 
పరశోధన వ్యాసాన్ని రచించడంలో బూర్గుల రామకృష్ణారావుగారు మంచి అఖభినివేశాన్ని 
ప్రజ్ఞను చూపారు. ఈ విషయంలో వీరూ, సురవరం ప్రతాపరెడ్డిగారూ ఒకే లక్ష్యంతో 
కృషిచేశారు. న్యాయవాదవత్తి కార్యభారం, (ప్రజాహిత కార్యక్రమాల సంరంభం 
లేకపోయినట్లయితే బూర్లులవారు మరెంతో సాహిత్యసేవ చేసేవారనుకుంటాను. 


112 బహుముఖ ప్రజ్ఞాశాలి 


బూర్జులవారు తెలుగు భాషా సమితియొక్క 'తెలుగు సంస్కృతి అనే విజ్ఞానకోశ 
సంపుటికి “ఉర్థూ వాజ్మయ పోషణము - బహమనీ, కుతుబ్‌షాహీ సుల్తానులు’ అనే 
వ్యాసం వ్రాశారు. అచ్చుకాకుండా ఉన్న గద్య పద్యాత్మక రచనలు వీరివి ఎన్నో 
ఉన్నవి. కేరళలో గవర్నరుగా ఉండగా వీరు ఆంగ్లంలో చేసిన ప్రసంగాలను కేరళ 
ప్రభుత్వం 'Random Reflections' అను పేరుతో పుస్తకంగా ప్రచురించింది. 

అసలు సాహిత్యాన్ని గూర్చి, సాహితీపరులను గూర్చి రామకృష్ణారావు గారికి 
ఇదమిత్థమైన అభిప్రాయాలుండేవి. వాటిని ఆయన తరచు వెలిబుచ్చుతూ ఉండేవారు. 

“(ప్రపంచములో ఉత్తమ నాగరికతా లక్షణములలో ముఖ్యమైనది ఉత్తమ 
సాహిత్యము. యగయుగముల చరిత్రను సూక్ష్మదృష్టితో పరిశీలించినచో ప్రపంచమునకు 
నాగరికతను ప్రసాదించినవారు సాహితీపరులేనని స్పష్టమగుచున్నది. జగత్తు యొక్క 
భూత, భవిష్యత్‌ వర్తమానములను ఊహా మాత్రమున సుస్పష్టంగా దర్శించగల శక్తి 
కవులకు కలదు. 'నానృ్ఫషిః కురుతే కావ్యం” అని ప్రాచీనులన్నారు. ఈ రోజులలో 
గూడ కవులు విశ్వ శ్రేయస్సునకై రచనలుచేసి అతి సాధారణములైన విషయములలో 
సూక్ష్మ ధర్మాంశములను ప్రపంచమునకు ప్రసాదించి గొప్ప దార్శనికులుగాను, 
ద్రష్టలుగాను, ఉపదేశకులు గాను సాక్షాత్మరించుచున్నారు. ఈ బుషిత్వము ఏనాడు 
సారస్వతోపాసకుల యందు పుంజీభవించి కనుపించునో ఆనాడే సంపూర్ణముగా 
సాహిత్యసిద్ధి లభించును. 

షెల్లీ మహాకవి వచించినట్లు కవులు, సాహితీపరులు శానకులుగా 
భావింపబడవలెను. (UnNnAaCknowledged legislators of mankind) అను 
మాటను ఈ మహాకవి వాడియున్నాడు........ సారస్వతము విచిత్ర లీలలు కలది. 
కఠినములైన పాషాణముల నుండి పీయూషము స్రవింపజేయగల శక్తి సారస్వతమునకు 
గలదు. అట్టి సారస్వతమును సృష్టించువారు ఉత్కృష్ట రచయితలు. 'నిరంకుశాః కవయః౫ 
అను ఆర్యోక్తి ప్రకారము మేధావులైన కవి వతంసులు స్వేచ్చా ప్రియులు. సాధారణ 
మానవునకు కనబడని సూక్ష్మతర విన్యాసములు కవి దృష్టికి గోచరించును. ఒక గడ్డి 
పరకలోనూ, ఒక వాడిన పువ్వులోను, ఒక జల బిందువులోను, ఒక జీర్ణ పర్ణములోను, 
ఒక రాతిలోను, ఒక అణువులోను, బ్రహ్మాండములోను మనము కనిపెట్టజాలని 
రహస్యములు కవులు కనిపెట్టుటయే గాక, వారు కనిపెట్టిన విషయమును 
సుస్పష్టముగాను, మనోరంజకముగాను చెప్పెదరు. సాహిత్యావలోకనము చేయునప్పుడు 
ఒక విశిష్టమైన భావము అందులో కనబడగా ఆ భావములు మనకెప్పుడో అవ్యక్తముగ 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 113 


అనుభూతికి వచ్చినట్లు మనము గమనించెదము. మన అనుభూతి లోనికి కూడా 
వచ్చు భావములు ఆ కవి లేక రచయిత యొక్క అనుభూతితో ఒక విశిష్టమైన 
స్వరూపమును పొంది సుందరమైన రూపమునుదాల్చి వ్యక్తమగును. ఇదియే కవి 
యొక్క ఉత్కష్టత. 
అయితే సాహిత్య రంగమున విహరించు రచయితలకు సహజముగా గల 
ఈ స్వచ్చందత కొన్ని నిబంధనలకు కట్టుబడి యుండును. మానవ కల్యాణము విశ్వ 
శ్రేయస్సు ఆదర్శములుగా ఉండే సాహిత్యము మానవుని దుర్మార్గము నందు 
నడిపించుటకై ఉపయోగింపబడినచో అది ఉత్తమ సాహిత్యము కానేరదు. అది 
స్వచ్చందతకు అపార్థము. స్వాతంత్ర దుర్వినియోగము. కవి గానీ,రచయితగానీ 
మావన శాంతిని విచ్చిన్నమొనర్చు రాజకీయ కక్షలకు బలికారాదు. విశ్వమానవ 
కల్యాణమను విశాలమైన ఆదర్శముతో, మహోతృష్టమైన ఫలమును సాధించే 
ఉద్దేశముతో రచనమును సాగించవలెను. కల్లోలితమైన నేటి లోకమునకు శాంతిని 
ప్రసాదించగల శక్తి ఉత్తమ రచయితల యందు గలదు. వీరు తమ రచనల మూలమున 
మానవ హృదయ కేదారములందు ప్రేమ సస్యములను మొలకెత్తించ గలరు.” 
ఈ విధంగా రామకృష్ణారావుగారు విశ్వశ్రేయః కావ్యమ్‌ అనే భారతీయ ఆర్యోక్తిని 
సమర్థించారు. ప్రపంచశాంతి కాపాడబడవలెననే అభ్యుదయ దృక్పథాన్ని సమర్థించారు. 
మానవులలో నుంచి కలహ కాంక్షను పోద్రోల వలెననే శాంతికాముకుల ఆదర్శానికి 
నివాళులెత్తారు. బూర్గులవారి దృష్టిలో రవీం[ద్రులు, రాధాకృష్ణ పండితుడు, రోమారోలా, 
లిన్‌ యు టాంగ్‌, టాల్‌స్టాయి మున్నగు సాహితీ వేత్తలు మహర్షి ప్రాయులు. 
రామకృష్ణారావుగారికి నచ్చిన సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డిగారు. 
రెడ్డిగారిని అన్నగా భావించేవారు. ఆ శీర్షికతో ఒక వ్యాసం కూడా ప్రాశారు.* 
బూర్జులవారి కంటె ప్రతాపరెడ్డిగారు మూడు నాలుగు సంవత్సరాలు 
పెద్దవారు. 1926 నుంచీ వీరిద్దరికీ పరిచయం, స్నేహం. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ 
ప్రథమ సమావేశం ప్రతాపరెడ్డిగారి అధ్యక్షతన మెదక్‌జిల్లా జోగిపేటలో జరిగింది. 
నల్లగొండజిల్లా దేవరకొండలో జరిగిన రెండవ సమావేశానికి బూర్గులవారు అధ్యక్షులు. 
ఆ విధంగా కూడా ప్రతాపరెడ్డిగారే వీరికంటె సీనియర్‌. గోలకొండ పత్రికద్వారా 
నిజాం నిరంకుశత్వంలో నలిగిపోతూ ఉన్న తెలంగాణా ప్రజలకు ప్రతాపరెడ్డిగారు 
విలువకట్టలేని సేవ చేశారని బూర్గులవారి నిశ్చితాభిప్రాయమై ఉండేది. అదీగాక 
తెలంగాణాలో కవులు రచయితలు లేరని ఎవరో పత్రికలో వ్రాస్తే ప్రతాపరెడ్డిగారు 


114 బహుముఖ ప్రజ్ఞాశాలి 


కుపితులై తెలంగాణము సాహిత్య దరిద్రతచే ఆవరింపబడిలేదని రుజువు చేయడానికై 
తెలంగాణములోని మారుమూలల్లో ఉన్న కవుల రచనలను సైతము సేకరించి 
“గోలకొండ కవుల సంచికి అను పేరుతో ఒక కవితా సంకలనం (Anthology of 
poetry) ప్రకటించారు. ఉర్దూ భాషా ప్రాబల్యంచే నలిగిపడి ఉన్నప్పటికీ ఆనాడు 
కూడా తెలంగాణాలో కవులు, రచయితలు ఘంటాపథంగా ఘోషించిన ఆ ఉదంతాన్ని 
రామకృష్ణారావుగారు తరచు జ్ఞప్తికి తెస్తూ ఉండేవారు. వీరిద్దరికీ సంపాదకునికీ- 
వ్యాసకర్తకూ మధ్య ఉండే సంబంధం ఉండనే ఉంది. ప్రతాపరెడ్డిగారి తెలుగు శైలి 
బూర్గులవారికి ఇష్టం. శబ్దజాల ప్రయోగంలో హైదరాబాదులో కన్పించే వైశిష్ట్రం 
రెడ్డిగారి శైలిలో ప్రతిఫలించి ఉండేది. వారి భావాలు నిశితమైనవి. భాష పాటవము 
కలది. ఆయన ఏది వ్రాసినా -శైలినిబట్టి రచయిత వారేనని వెంటనే పట్టి ఇచ్చేది. 

గోలకొండ పత్రిక యావన్మందికీ పుణ్యతీర్థంగా ఉండేదనీ, ఆ తీర్ధప్రజలో 
తానూ ఒకడినై ఉందేవాడిననీ బూర్జులవారు చెప్పుకున్నారు. ఇద్దరూ అక్కడ 
కలుసుకుంటే అనేక విషయాలు చర్చకు వచ్చేవి. గోలకొండ పత్రిక ఆంధ్రపత్రికతో 
దీటుగా, అంతకంటె కష్టమైన పరస్థితిలో ప్రజాసేవ చేసిందని రామకృష్ణారావుగారి 
అభిప్రాయం. వ్యక్తిస్వాతంత్ర్యమే లేని ఆ చీకటి రోజులలో రెడ్డిగారి రచనలు దివ్య 
జ్యోతులని వీరన్నారు. జంకు గొంకులు లేక, నిర్భయంగా ప్రజాహిత వాదనం చేయడమే 
రెడ్డిగారి మతంగా ఉండేదట. ఏ విషయం స్పృశించినా విశిష్టత ఉండేది. ఆ రచన 
చదవగానే మేధ పనిచేసేది. కొత్త ఆలోచనలు కలిగేవి. 

ప్రతాపరెడ్డిగారి సాహితీ. వ్యక్తిత్వాన్ని అంచనాకడుతూ బూర్లులవారు స్పష్టమైన 
లక్ష్యం, వంకరలేని గురి, అమోఘమైన ప్రయోగం, విడుపులేని పట్టు, విశిష్టమైన 
సాధన - ఇవి ప్రతాపరెడ్డిగారి ప్రతిభకు వన్నె తెచ్చిన గుణాలలో కొన్ని అన్నారు. 
అంతేకాక తనకు కూడా వ్రాసే గుణం ఉండి వ్రాస్తూ ఉండేవాడిననీ, రచనయందు 
తనకు గల ఆసక్తిని ప్రోత్సహించి, ఎన్నో తమ రచనలకు కారకులైన ప్రతాపరెడ్డిగారు 
ఆ రీత్యా కూడా అన్నగారేననీ రామకృష్ణారావుగారు చెప్పుకున్నారు. తెలంగాణా 
సాహిత్య లోకంలో ఆనాడు కులభేదాలు లేవనడానికి వీరిద్దరి మైత్రి, పరస్పర సద్భావం 
ప్రబలమైన దృష్టాంతాలు. 

రామకృష్ణారావుగారు కొన్ని గ్రంథాలకు చక్కని పీఠికలు వ్రాశారు. 

దాశరథిగారి “గాలిబ్‌ గీతాలు’. ఉర్దూ మహాకవి గాలిబ్‌ను గూర్చి, ఉర్దూ 
కవిత్వంలో గజల్‌ ప్రక్రియను గూర్చి తెలుసుకోగోరే వారికి సుదీర్హమైన ఈ పీఠిక 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 115 


ఎంతో ఉపయోగపడుతుంది. మీర్‌, గాలిబ్‌, మోమిన్‌, హస్రత్‌ మున్నగు ఉరూ 
మహాకవుల రచనలు ఆంతరికానుభూతి ప్రధానములై, వ్యంగ్య ధ్వని పూరితములై, 
బాహ్యభ్యంతరములగు నిరు తెగల భావనా పరంపరలను స్పృశించునవై ఉండి, 
ఉన్నత శ్రేణికి చెందుచున్నవని స్పష్టం చేశారు. గాలిబ్‌ ప్రత్యేకతను రావుగారు చక్కగా 
విశదీకరించారు. 

ఆత్మకూరి గోవిందాచార్యులవారి గోవింద రామాయణమునకు ఆంగ్లంలో 
పీఠిక వ్రాశారు. 

కలుగోడు అశ్వత్థరావుగారు రచించిన అశ్వత్థ భారతమునకు తెలుగులో పీఠిక 
వ్రాశారు. 

స్వామి ఆత్మానందగారి ఆంధ్రమేఘసందేశమునకు వీరు ప్రశంస వ్రాశారు. 
దానికి జటావల్లభుల పురుషోత్తం పీఠిక వ్రాశారు. 

ఎస్‌. ఎన్‌. శ్రీదామదేశికన్‌గారు తిరుప్పావైకి చేసిన సంస్కతాను వాదానికి 
ఆంగ్లంలో పీఠిక వ్రాశారు, 

చరిత్రవేత్త, రాజకీయ శాస్తాచార్యుడైన పద్మభూషణ్‌ ప్రొఫెసర్‌ హారూన్‌ ఖాన్‌ 
షెర్వానీ భారత రాజ్యాంగమును ఉర్దూలో రచించగా దానికి వీరు ఉర్దూలోనే పీఠిక 
వ్రాశారు. 

డా॥ పోణంగి శ్రీరామ అప్పారావుగారి “నాట్య శాస్త్రమునకు పీఠిక వ్రాశారు. 

రాఘవేంద్రరావు జబ్బ్‌ అనే తెలుగు-ఉర్జూ విద్వాంసులు సుమతి శతకాన్ని 
ఉర్జూలోకి అనువదించగా దానికి తెలుగు శతక వాజ్మయంపై ఉర్దూలో విపులమైన 
పీఠిక వీరు వ్రాశారు. 

కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి 'మరుత్తరాట్బరిత్ర' అను 
(ప్రబంధానికి వీరు కృతిభర్త. 

దాశరథిగారు వారి “మహాబోధి” కావ్యాన్ని షష్ట్యంతములతో సహా వీరికి 
అంకితమిచ్చారు. 

నారాయణభట్టు రచించిన నారాయణీయమును కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులుగారు 
తెలుగు పద్యాలుగా అనువదించి, వీరిని కృతిపితగా చేసి కృతికన్యను వీరికి దత్తత 
ఇవ్వగా, వీరు తమ దత్తపుత్రికను గురువాయూరు శ్రీకృష్ణునికి కన్యాదానం చేశారు. 


116 బహుముఖ ప్రజ్ఞాశాలి 


పోతనామాత్యుని ఆంధ్ర మహాభాగవతములోని రసవద్ధట్టాలను ప్రశంసిస్తూ 
హిందీలో వీరు వ్రాసిన ప్రసంగాలు పుస్తక రూపంగా వెలువడ్డాయి. 

రామకృష్ణారావుగారు హైదరాబాదులో జరిగిన అఖిలభారత తెలుగు రచయితల 
మహాసభలో అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సభ ప్రారంభకులు డా॥ సర్వేపల్లి 
రాధాకృష్ణన్‌. 

బూర్లులవారు స్నాతకోపన్యాసాలిచ్చిన విశ్వవిద్యాలయాలు ఇవి : 

1. గుజరాతు విశ్వవిద్యాలయము 

2. లక్నో విశ్వవిద్యాలయము 

3. ఉస్మానియా విశ్వవిద్యాలయము 

4. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయము. 


రామకృష్ణారావు గారికి 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్‌ ఆఫ్‌ 
లిటరేచర్‌ గౌరవ పట్ట ప్రదానం చేసింది. 

1956 నవంబరు 4వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం వీరికి డాక్టర్‌ 
ఆఫ్‌ లాన్‌ గౌరవ పట్టమిచ్చింది. 

రామకృష్ణారావుగారు బొంబాయిలో న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉండి, ఒక 
మహమమ్మదీయ ఉన్నత పాఠశాలలో పార్టుటెమ్‌ పర్షియన్‌ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ 
“పారసీక వాజ్మయ చరిత్ర రచించారు. దీనిని వారు ప్రారంభయుగం, గజనీరాజుల 
కాలం, 500 హిజ్రీ ప్రాంతం, నవయుగం అనే అధ్యాయాలుగా విభజించారు. 
బహుకాలంగా ఆముద్రితంగా ఉండిపోయిన ఈ (గంథం త్వరలో తెలుగు 
విశ్వవిద్యాలయ (ప్రచురణగా వెలువడ నున్నది. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 117 


118 


సూచికలు 


దాశరథి గారి పద్యం. 
“భారతిలో బూర్లులవారి భాషా సేవను గూర్చి డా॥ బి.రామరాజుగారి వ్యాసం. 
1953 డిసెంబరు 12, 18 తేదీలలో హైదరాబాదులో జరిగిన తెలంగాణా 
రచయితల సంఘం వార్చికోత్సవాలలో రామకృష్ణారావుగారి ప్రారంభో 
పన్యాసము నుండి. 

స్రవంతి, జయనామ సంవత్సర మార్గశిర - పుష్యమాసములు, ప్రతాపరెడ్డి 


6 
సంచిక. 


బహుముఖ ప్రజ్ఞాశాలి 


14. వీరి సేవపొందిన సంస్థలు 


బూర్గుల రామకృష్ణారావుగారు ఈ దిగువ పేర్మొనబడ్డ సంస్తలకు సేవ 


థి 


చేశారు: - 


క 


00౫౩ రాలా జ లఫై 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించిన క్లాసికల్‌ లాంగ్వేజి డెవలప్‌మెంట్‌ 
కమిటీకి అధ్యక్షులుగా పనిచేసి తమ నివేదికను సమర్పించారు. 

భారతీయ విద్యాభవన్‌, హైదరాబాదు కేంద్రానికి వీరు మొదటి అధ్యక్షులు. 
తెలుగు - ఉర్దూ అకాడమీ అధ్యక్షులుగా - 

బద్రుకా కాలేజి ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ బోర్లు ఆఫ్‌ గవర్నర్స్‌ అధ్యక్షులుగా - 
జడ్చర్ల కళాశాల పాలక సంఘం అధ్యక్షులుగా - 

సంగ్రహ ఆంధ్ర - విజ్ఞాన కోశ సమితి అధ్యక్షులుగా - 

సంస్కృత విశ్వ పరిషత్తుకు వీరు ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు. 
మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఓరియంటల్‌ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌, 
హైదరాబాదు యొక్క అకడమిక్‌ బోర్డుకు అధ్యక్షులుగా పనిచేశారు. 
గాందీభవన్‌ ట్రస్టులో వీరొక ట్రస్టీగా ఉన్నారు. 

కౌన్సిల్‌ ఆఫ్‌ సంస్కృత్‌ ఎడ్యుకేషన్‌, హైదరాబాదుకు అధ్యక్షులుగా ఉన్నారు. 
స్వామీ రామానందతీర్థ షష్ట్యబ్టి ఉత్సవాల కమిటీకి ఛైర్మన్‌గా ఉండి, చక్కని 
సంచికను ప్రకటింపజేశారు. (1963) 

భారత్‌ సేవక్‌ సమాజ్‌, ఆంధ్రప్రదేశ్‌ శాఖ అద్యక్షులు. 

“గాంధీజీ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌” అను పేరుతో ఏర్పాటు చేయబడ్డ సమితికి 
వీరు చైర్మన్‌. 

ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల కమీషన్‌ యొక్క వర్మింగ్‌ గ్రూప్‌కు చైర్మన్‌గా 
పనిచేశారు. 

హైదరాబాదు ఖాదీ సమితికి బోర్లు ఆఫ్‌ ట్రస్టీస్‌ సభ్యులుగా ఉన్నారు. 
దక్షిణ భారత హిందీ ప్రచారసభ, మద్రాసుకు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 119 


15. కొన్ని ప్రశంసలు 


“రామ్‌కిషన్‌రావుగారు బహుభాషావేత్త, సూక్ష్మ గ్రాహి, ప్రతి విషయమును 
చురుకుగా (గహించువారు. సమర్ధుడు, ధైర్యశాలి. వారికి లభించిన ప్రతి పదవిని 
సమర్థవంతంగా నిర్వహించారు. వారు (ప్రతి రంగములోను ప్రజోపయోగకరమైన 
పనిచేసి ప్రశంసలకు పాత్రులైనారు. వీరు నా ఆత్మ మిత్రులు”. 

- కొండా వెంకటరంగారెడ్డి 
(వారి “స్వీయ చరిత్రలో) 
* * x 


“1952లో సార్వత్రిక ఎన్నికల తర్వాత బూర్గుల ముఖ్యమంత్రిగా కాంగ్రెసు 
మంత్రివర్గం 'హైదరాబాదులో ఏర్పడింది. రావుగారు మంత్రిమండలిలో వివిధ గ్రూపుల 
మధ్య సమతూకాన్ని నిలబెట్టుకుంటూ రావడమేగాక, రాష్ట్ర పరిపాలనను ఐదేండ్లపాటు 
మిక్కిలి సమర్ధతతో నిర్వహించారు. ఆయన పరిపాలనా కాలంలో ప్రజా సంక్షేమం 
కొరకై అనేక అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టబడ్డవి. ఆంధ్ర నాయకుడైన బూర్గుల 
హైదరాబాదుకు మొట్టమొదటి, చిట్టచివరి ముఖ్యమంత్రి. ఆయన నాయకత్వాన 
హైదరాబాదు ప్రభుత్వం “హైదరాబాదు రాష్ట్ర విచ్చిత్తికి మార్గాన్ని సుకరం చేసి 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాపనకు బాట వేసింది”. - కృష్ణాచార్య జోషి 

(స్వామీ రామానంద తీర్ధ షష్టిపూర్తి సంచికలో) 


Kk Kk 


* 


“వారి జీవితము ప్రతిభకు పట్టుకొమ్మ, జెదార్యమున కానీన భూమి. 
వైదుష్యమునకు విహారసీమ. రాజనీతి వేత్తతకు రంగ భూమి. భక్తికి నిలయము. 
రసజ్ఞతకు రాణివాసము. సంస్కృతి సామరస్యములకు జన్మస్థలము. ఆంధ్రుల 
కనవరతారాధ్యము. - దా॥ దివాకర్ల వెంకటావధాని 

(స్రవంతి, బూర్గుల స్మారక సంచిక, నవంబరు 1967, వ్యాసంలో) 


120 బహుముఖ ప్రజ్ఞాశాలి 


16. ముగింపు 


రామకృష్ణారావుగారి చివరిదశలో వారి ఆరోగ్యం క్షీణించింది. కృశించి 
పోయారు. అయినా ఏ ఆసుపత్రిలోనూ చేరలేదు. ఇంట్లో ఉండే చికిత్స పొందుతూ 
వచ్చారు. భగవన్నామ స్మరణం చేసుకుంటూ, “శ్రీమన్నారాయణ చరణౌ శరణం 
ప్రపత్యే” అనుకుంటూ, కుటుంబ సభ్యులకు చెప్పవలసినవి చెప్పి, 1967 సెప్టెంబరు 
14వ తేదీ రాత్రి 11.30 గంటలకు (ప్లవంగనామ సంవత్సర భాద్రపద శుద్ధ ఏకాదశి, 
గురువారం) బర్మత్‌పురాలోని స్వగృహంలో దివంగతులైనారు. ఆంధ్రావని ఒక 
తేజోమూర్తిని, మహా ప్రతిభాశాలిని కోల్పోయింది. 

చిత్రమేమిటంటే ఇటువంటి ఆంధ్ర మహాపురుషునికి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 
నిర్మాతకు, ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు 
జరిపించలేదు! ఒక సామాన్యునివలె ఆయన వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 
ఆ మరుసటిరోజు (సెప్టెంబరు 15) ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని 
ప్రకటిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించి, మరెట్టి కార్యక్రమాన్ని నిర్వహించకుండానే 
వాయిదా పడింది. ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. 
కాంగ్రెసు గ్రూపు రాజకీయాలలో రామకృష్ణారావుగారికి ప్రత్యర్థి అయిన వి.బి.రాజుగారు 
ఆ రోజు శాసన సభలో ప్రసంగిస్తూ ఆయన అజాతశత్రువు అన్నారు. ప్రభుత్వ 
భవనాలపై పతాకాలు అవనతం చేయబడ్డవి. గోల్మొండవంటి రాజ్యమూ, మాదన్న 
వంటి మహామంత్రి తిరిగి ఆంధ్రులకు లభించనట్లే, బూర్గుల రామకృష్ణారావు వంటి 
బహుభాషావేత్తయైన మేధావి, సాహితీప్రియుడు, రాజనీతిజ్ఞుడు, సమ్యగ్‌ దృష్టి గల 
వ్యవహారదక్షుడు, సర్వ సంప్రదాయాలనూ సమంగా ఆదరించిన సంస్కార పరుడు, 
సర్వప్రియుడు, ధైర్యశాలి, త్యాగి తెలుగుదేశానికి మళ్ళీ లభిస్తాడా? ఏమో! ఎన్నాళ్ళకో! 


WIENS 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 121 


122 








అనుబంధం 








బహుముఖ ప్రజ్ఞాశాలి 


బూర్గుల రామకృష్ణారావుగారికి 
శ్రీశ్రీ వ్రాసిన లేఖ 


WY 
SRISRI 
Madras 
8-6-1956 
S.Srinivasa Rao, 
10-Arunagiri Mudali Street, 
Mandaveli, Madras-21 
To 
Sri B. RamaKrishna Rao, 
Chief Minister, 
Hyderabad. 
Dear Sir. 


Thave received a copy of your collected literary essays kindly 
sent by your publishers. This is one of the Telugu books which Ihave 
read from cover to cover in recent times. When so much trash is 
being published nowadays, itis really heart - warming to come across 
works like your own. Your deep erudition, mellowed by a liberal 
outlook has impressed me most. Iam not competent to comment on 
your studies of the Urdu poets. But I can confidently assert that what 
you have said about yenki patalu has been very well said. Perhaps (If 
Iam permitted an honest opinion) it would have been better said if 
only you had adopted Vyavaharika style. I hope you will give your 
serious attention to this remark of mine. 

Ithank you for a couple of hours of good reading. 


Sincerely yours, 
SRISRI 


బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 123 


బూర్గుల వారి సమాధానం 


19th June, 1956. 
Dear Shri Sinivasa Rao Garu, 


Many thanks for your letter dated 8th june. It is highly com- 
plimentary to me to receive an appreciative letter in respect of my 
Telugu literary essays published by the Andhra Saraswata Parishat, 
from a talented writer like yourself. These essays were written for 
publication long ago; in fact some of them 30 years ago. A few of 
them were published in the local papers here. In those days, I used to 
have some time to study and digest books on history, philosophy, 
literary criticism and essays. During recent years, however, having 
fallen into the vortex of active politics, I have had to deny myself of 
that pleasure. still Ttry to keep myself abreast with writings of others 
and some times, though very rarely, indulge in writing some thing 
myself. I note your obeservation regarding my own style. I may as- 
sure you that it has changed considerably since the last 30 years and 
is approximating more to, what is called, 'SHISHTA VYAVAHARIKA' 
style. 

Thanks you once again for your kind letter of appreciation. 


Sincerely yours, 
(sd/-) 
(B.RAMAKRISHNA RAO) 
Sri S. Srinivasa Rao, 


10, Arunagiri Mudali St. 
Mandaveli, Madras-21. 


ఈమె డ్ప్వుల 


124 బహుముఖ ప్రజ్ఞాశాలి 


